(శ్ర రామకృష్ణ కథామృతము 


రె 
అం కొనండి! (పథమ భాగము) పదేపదే చదవండి ! 


శ్రీ “మ” చే వంగభాషలో విరచితమైన మూల(గ్రంథమునుండి అనూదితము. నవభారత 
నిర్మాతయగు (శీ వివేకానందస్వామికి శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవుడు. ఆ పరమహంసదేవుని దివ్య 
వచనామృతమును (శీ "మ.___” ఆనంద తన్మయతతో తాను వినినది వినినట్లుగ ఐదు భాగములుగ (గంథస్థ 
మొనర్చెను. అందు (ప్రథమ భాగమిది. 

ఆ అవతారమూ ర్తియొక్క వచనములు ఈ పుటలయందు మనస్సును పూర్తిగ ఆకట్టుకొనునట్లుగ 
అనువదింపబడినవి. వీనిలో పరిష్కరింపబడని తత్త్వవిషయిక సమస్యలేదు, తొలగంపబడని ఆధ్యాత్మిక 
సంశయము లేదు. వివరింపబడని ఆత్మవికాసక విషయములేదు. అస క్తికరము. అధ్యాత్మికులకు ఒక 
వర(పసాదము. 

వెల: సాదా: రూ. 8.00 
పుటలు : 240 + VIII (పథమ ము[దణము కాలికో : రూ. 12_00 


ఖః 3% 3 


శ్ర రాముకృష జీవిత చరిత 
రి నో 
రచయిత: (శీ చిరంతానం స్వామి 


వంగభాషలోని మూల(పమాణ (గంథముల ననుసరించి రచింపబడినది. ఇందు (శీరామకృష్ణుని 
జీవితాంశములు మృదుమధురమగు తేటతెనుగున సమ(్రముగ వివరింపబడినవి ఢిల్లి సాహిత్య అకాడెమీ 
వారిచే ఉత్తమోత్తమ (గ్రంథముగ నిర్ణయింపబడినవి. 

(శీ రామకృష్ణ జివిత చరిత్ర ఆద్యంతము ఆకత్మవైభవమే. _ దివ్యవైభవమే. ఇదియొక దెస కావ్యము. 
ఇంకొక దెస చరితము వెరసి తత్త్వ సంహిత. లేక దివ్య కావ్యము. ఈ శ్రీరామకృష్ణ జీవిత చకెత్ర 
శా రదాకంఠము ఓంకారఘంట! రోమాంచములపంట. 

(శీ వేలూరి శివరామశాస్ర 

...విమక్శక చశ్రవర్తి...కీ. శే. శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారి శాఘామోదములనందిన మీ 
పూర్వ (గ్రంథముల నిది రచనావైదగ్య్యమున...మించియున్నది. విషయౌదా కము చనౌదా త్యముగా 
పరిణమించుట స్వాభావికమ కదా సిద్దహస్తుల చేతులతో ! 

థ్రీ కందుకూరి మల్లికార్డునం 


It is bound to communicate to the reader the beauty and power of 


Sri Ramakrishnas’ life. —Sri ఏ. Radhakrishnan 
Classic...authentic...It will be a very valuable addition to the Telugu literature. 
—The Hindu 

పుటలు : 4184 XXX | వెల: రూ. 10_00 


ఇట్లు (వాయుడు : మేనేజరు, (శీ రామకృష్ణ మఠము, మైలాపూరు, మద్రాసు_600 004 


bec 
హ్‌ 





M's own Condensed English 
Version of the 
Gospel of Sri Ramakrishna 





It is a fact that you will never be able to hear the 
Master (Sri Ramakrishna) in person now. Yet here 
is a chance to fisten to what he has to tell! mankind. 


Mahendranath Gupta, one of Sri Rama- 
krishua’s disciples, known popularly as ‘M’ 
took note of many of his conversations in 
Bengali, and these have been translated into 
English under the name of the 

Gospel of Sri Ramakrishnd 


by Swami Nikhilananda. 


Before this complete translation came 
out, M(Mahendranath Gupta) had written 
and published, not as a translation but as an 
independent writing, in his own English, a 
condensed volume ofthe Gospel. As this 
has been out of circulation after the complete 


translation came oul, we propose to revive 
it as the condensed edition of the Gospel. In 
M’s own English, it has got its own 
unmatched charm. 


The Ramakrishna Math is a world-wide 
movement organised by Swami Vivekananda 
with its headquarters at Belur Math, Howrah, 
West Bengal, whose motto is ‘renunciation 
and service’, as lived and taught by Sri 
Ramakrishna and Swami Vivekananda. 


Sri Ramakrishna Math, Madras, is a 
branch of this world-wide spiritual. cultural, 
educational and philanthropic organisation. 
One of the important activities of tlhe Math 
is the publication of books in English, Telugu, 
Tamil and Sanskrit on the eternal, spiritual 
and philosophical heritage of India on a 
non-commercial and non-profit basis. 


Among the publications of this Math. 
there 15 this great book referred to above—- 
M’s condensed English version of the Gospel. 


We are anxious to bring out a subsidised 
edition of this, which could be priced low so 
as to be within the purchasing capacity of 
even the low income group. 


The whole scheme, to be successfully 
carried out, will require several thousand 


copies to be printed, and may cost about a 
lakh of rupees. 


Thanking you, 


durum Jakasiyanandw 


President 
Sri Ramakrishna Math 


Mylapore, Madras-600 004 
India 





శ్రీరామకృష్ణప్రభ 


నంపుటము $4 1977 _ అక్టోబరు : పింగళ _ ఆశ్వయుజము సంచిక 10 
విషయసూచిక 

న. (పార్గన 289 

థి 
౨, వివేకానందవాణి 290 
లి, ద్వ్యాసుపర్థా 292 
రా 

జ్యే, మానవోత్క్మృస్థత కై విద్య. స్వామి అన న్యానంద 294 

ర్‌, మాతృ బేని చరణనన్నిధి..మూలమాు : ఎట్‌ ది వగోలీమదర్స్‌ ఫీట్‌ 298 
ఆనువాదము : పి, గణపతిశాన్తీ, 

6. భాగవత (వహోద కథాత త్త ప్షనిచారము_ధూళిపాళ (శీరామమూ రి 802 

fi శ్రీ) 'రామకృవ్ల క శామృతము_అనువాదం : (పృవ్రాజిక శ్యామా ప్రాణ 806 

8, అది ప్టతే సిద్ధి---సదాశివం 809 

9, శ్రీ) రామక ఎ్రహ్టుడు-వాత నైల్భభి వము డాములూరి సత్యనారాయణ 18 

10. చై వారాధనాఫలము.ని, వి, రావ 816 

11, దద ద 818 

12, (గంథ పరిచయము §19 

18. బాలల శొరదాేవి.ి, ఎన్‌. ఆర్‌. ఆంజనేయులు ఫ్ర విం 


Ut ఏష్టు సహ్మసనామ స్తోతమ్‌ 

అనువాదము : చ్నిరావూరు వెంకటావు 
ఇందు నహననామస్తోతము నిత్యపారాయణము చేయువారికిని, నామావళి 
అర్చన చేయువారికిని వీలగునట్లు సమకూర్చబడినది, ఈ ఫపుస్తుకముయొక్క_ [వయో 
జనమును, మాహాత్థ్యమును “తెలియజేయు పూర్వభాగమునకు ఉత్తరభాగమునకు 

చక్కని తేట తెలుగులో 'తాత్సర్యము _వాయబడినది. 
శ్రీ లీ. శ్ర చేవీని అర్చించువారు పఠించుటకు శ్రీ లతీ, ఇ అహ్టోత్తళ 
నామావళికూడ చివర పొందుపర్చబడినది, 
(వ్రథమ ముద్రణ 
5కి జేజీలు వెల రు. 1-25 








చందాదారులకు మనవి 
సెప్టెంబర్‌ (పింగళ -భ్మాదపదమృునుండి చందాదారులకు [కొ త్త నంబర్లు ఇచ్చి . 
యున్నాము, (పభ కవరుమీద ఈ మార్పును గు ర్రించవలసినదిగా మీకు మనవి ౫ 
చేయుచున్నాము. 


ఉత్తరములందు, M. 0. కూపనులందును, మీ చిరునామాను, చందా నంబరును 3 
స్పష్టముగా వ్రాయవలసినదిగా వేడుకొనుచున్నాము. 


మీ చిరునామా మారినపుడు దయచేసి మాకు తెలుసవలసినదిగా మిమ్ములను 
అర్షించుచున్నాము. 
థి 


సాధారణముగ ఇంగ్లీషునెల చివరివారములో రామకృష్ణ ప్రభ వెలువడుచుండును 
గనుక మజుసటినెల నాలుగు ఐదు తేదులలోసల మీకు (పభ అందకపోయినచో _ 
మాకు తెలియజేయవలసినదిగా కోరుచున్నాము. 


రచయితలకు మనవి: 


Religion, Philosophy, Psychology, Ethics, Culture, Arts, 


Education, Practical Vedanta, Vedanta & Science: అను 


అంశములమీద (ప్రచురణకు అనువైన వ్యాసములు మాకు అందినచో 
సంతోషముగా ఫ్వీకరించి (ప్రచురించగలము. 














సంపుటము 84 | 1977 - అక్టోబరు : : పింగళ - ఆశ్వయుజము | నంచిక 10 


క 





aver క. 
అండాల. ఆలా Tem eeepc ఇ న. 





(వౌ రన 
థి 
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం సశ్యేమాకభిర్యజ| తాః 
స్థిరైెరంగై స్తువ్ణువాగ్‌ంస స్తనూభిర్వ ్యశేమ దేవహితం యదాయుః 
స్వస్తి న ఇందో వృద్ధ్మశవాః స్వస్తి నః పూషా విశ్వ వేదాః 
స్వస్తి నస్తార్జ్యో అరిష్టనేమిః స్వస్తి వ్‌ బృహస్పతిర్హ ధాతు. 
పూజనీయులై న కీ జేవతలారా ! మేము (శో(త్రములద్యారా మంగళకరములై న వాక్కు 
లనే విందుముగాక, 


నేత్రములద్యారా మంగళకరము.లై న దృశ్యముల నే చూచుదుముగాక , 


బలము ఆరోగ ఖ్ట్‌ముగ ల చేహములతో మా ఆయుస్కా.లమంతయు మిమ్ములను స్తుతిం 
చుచు మికు (దీతిని కలిగించుచు జీవించుదుముగాక , 


వేద ఇతిహోన పురాణన్న్న ్రతులవే న _ర్హింవబడిన ఇందుడు మాకు శేమమును కలిగించును 


గాక, 

సకలమును ఎజిగిన సూర్యనారాయణుడు నూకు శ్నేమమును కలిగించునుగాక , 
విఘ్నములను ధ్యంసముచేయు గరుత స్రంతుడు మాకు శేమమును కలిగించునుగాక , 
బుద్ధికి అధిష్టాన దేవత యైన బృవాస్పతి నూకు వేమమును కలిగించునుగాక, 


వి పేకానందవాణీ 


కవు కవుముగా మనసునకు బలమును 
చేకూర్చవ లెను, ఒక్క- ఆదర్శ పురుషుని తయారు 
చేసితిమేని, లత, ఉపన్యాసములు ఫలించినట్టు. 
మనసును, మాటను, కలిపి నిత్యజీవితమున 
(వవ_రింవవలెను, “ఆలో చనాగారమున 
శార్నము జరుగసీయరాదు” అను (శ్రీరామ 
కృష్ణ ప్రవచనమునకు అర్థము ఇదియే, 


కార్యసీమలన్ని టియందును మనము ఆచ 
రణ యోగ్య మార్లములనే |త్రొక్క-వ లెను, దేశ 
మంతయు సిద్దాంత సూ త్రములతో నిండీ వినాశ 
దశకు వచ్చినది. సరియైన |శ్రీరామకృవ్ల శిష్యుడు 
(వతివాడును ఆ స్పికధర ములను కార స్రావ 
మున (వదర్శించును. మానవ్రలును, సంఘమును 
వలుకు నిరర్థక [వలావములను వమ్మాతము 
లెక్క సేయక, నిష్టూభ కులతో కొనసాగించు 
చుండును. తులనీదాసుని ఈ దింవదను సీ 
వెప్పుడును వినలేదా! “హాతీ చ లే బాజూర్‌ మే 
కత్తా భూశేహాజార్‌ | సాధూ౯కో దుర్భార్‌ 
నహి జబ్‌ నించే సంసార్‌ 1” 


_ అంగడి ఏథివెటట నడచు వనుగును మాచి 
చేయి కుక్కలు మొజుగును, అశ్లై సాధువును 
చూచి లోకులు అవవాదము లాడుదురు, కాని 
అతడు వారిని 'చ్వేమీంవడు, 


నడుచుకొనవలసిన మార్ల మిది. ఎవరు ఏమి 
అనుచున్నను, నరకుసేయరాదు, వారి దూషణ 
భూవ.ణములను లత్యువెట్టుచాడు ఈ జీవితమున 
మహా కార్యమును "దేనిని సాధింవజూలడు, 


“నాయమాతా బలహీనేన లభి” 
బలహీనులకు ఈ ఆత లభ్యము కాదు. మన 
శృరీఠములందు బలములేనిచో ఆత్ర సామా 
'త్కారసిద్లి అనంభవము, ఉత్తమ పుష్టి క రా 
పోరమును భుజించి శరీర వటుత్యమును అర్జించు 


కొనుట సీ మొదటి వని__అవ్వుడుగాని మన 
స్పునకు డార్ల పము లభింపదు, శరీరపు సూత్ష 
భాగమే మనస్సు, మనోవాక్కు_లందు నీవు 
మంచి శ కిని నిలుపుకోవలెను, “చేను అల్బు 
డను” అని ఇట్లు సీచతను మనస్సులో ఆవ 
_ర్రించుకొనుచుండువాడు మ దతమును, అధో 
గమనమును ఆర్జించుకొనును, కావుననే శాస్ర 
ములు ఇట్లు చెప్పుచున్నవి : 


: ““ ముకాభిమాసీ ముకో రం బద్దో బద్దాభి 
మాన్యపి | కింవద నీకి నత్యేయం యా మతిః 
సా గతిర్న్వవేత్‌ ॥ ము కుడ ననుకొనువాడు 
ముకుజే యగును: బదుడ ననుకొనువాడు 

యాం థి 

బదుజే యగును. మతి మెటిదో, గతియు 

థు €ం 

అటిడే యగును అను లోకో కి సత్యమైనది. 

ఉట —D య 


నర్వదా తాను విము క్తుడనని ఎవడు జాగ 
రూకుడై యుండునో అట్టివాడు ముక్తిని పొం 
దును. బంధితుడ నని భావించుకొనుచుండు 
వాడు జన్ఫుజన్నా తరములు ఆదశయంచే గడ 
పును. ఇది యథార్థము, పారమారిక వివ 
యములందును, ఐహిక విషయములందును 
ఇది సత్యము, 


జీవితమున ఎల్ల వ్వూడును ధైర్యము నడలి, 
నిరుత్పాహు.లై, యుండువారు ఎట్టి కార స్టమును 
సాధింవజాలరు, వారు ఏడ్చుచు, ముత్తుకొను 
చునే జన జన్నాంతేరములు Xడపుదురు. “విర 
భోగ్యావస్సున్ణరా”” (ఈ భూమిని అనుభవించు 
నది వీరుడే, అను మాట అమోఘనత్యము. 
ఎప్పుడును ఏీరుడ-వై యుండుము, “అభీ?” అని 
సర్వదా వలుకుము, “ఛభయవడవలదు” అని 
యెల్ల రకును పవ్చుచుండుము, 


భయము మరణము, భయము పావము, 
భయము నరకము, భయము అధర్మము, 


వివేకానందవాణి 


భయము దుష్పవ_ర్తనము, లోకమునగల అస 
ద్భావము లన్నియు, మిథ్యాభావము లన్నియు, 
ఈ భయపిశాచములోనుండి ఉత్పన్న మైన వే, 


ఈభయ మే సూర్యుని, వాయువును, మృత్యు 
వును తమ తమ సానములందు నిలిపి, తమ తమ 
క _రృవ్యక ర్శములు నిర్వహించుచుండునట్లును, 
తన ఆజ్ఞను మాజీ యేదియు తప్పించుకొని 
వోకుండునట్లును, చేయుచున్నది. "కావున నే 
(శ్రుతి యిట్లు చెప్పుచున్నది : 


అ ఛయాదస్యాగ్ని న్తవతి భయా త్రవతి 
సూర్యః | భయాదిన్ల “శ్చ వాయుశ్చ మృత్యు 


మూడు నంవత్సర ములు వర్మిశమించి వ్యాన 
భగవానుడు మహాభారత రచనమును పూర్తి 
వేసినాడు, ఆ తరువాత దాని తాత్సర్యమును 
నంగ పాముగా నాలుగు లోక ములలో సుకునకు 
ఇట్లు బోధించినాడు, 
మాతా పితృ సహ్మప్రాణి స్మత్రదారళతాని చ 
సంసారేష్యనుభూతాని యాంతి యాస్యంతి చాపరే 
వేనవేలు తేండులు తల్లులు భార్యలు పిల్ల 
లతో జీవిత నాటకములు ఎన్నియో అడిమొ 
నది జీవుడు-ఈ నంసారరంగముమోద, ఇంకను 
ఎన్ని యో ఆడవలసియున్న వి, 
హర్షస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ 
దివసే దివసే మూఢమావిశంతి న పండితం. 
హర్ష మును కలిగించే అల్ప "కారణములు 
ఒక వెయ్యి, భయమును కలిగించే అల్బకార 
ణములు ఒక వెయ్యి (వతిదినము మూధథునకు 
ఎదురగుచునే యుండును, 
ఊర్జ్వబాహుర్విరౌ మ్యేష న కళ్చిచ్చృణోతి మే 
దర్మాదర్హశ్చ కామళ్చ స కిమర్గం న 'సేవ్యతే 
ధర్జమువలన మోతు, మేగాక అర్థ కామ 


291 


రావతి వళ్చృమః |” అతని భయమువలననే 
అగ్ని దహించును; అతని భయమువలననే 
సూర్యుడు (పశకాశించును ; అతని భయమువల 
నే ఇంద వాయువులు తవు కృత్యములను 
నిర్వహింతురు ; మృత్యు బేవుడుకూడ భూమిపై 
విహార మునర్పుచుండను, 


ఇంద చంద వాయు వరుణాదులగు "వేల్పులు 
భయ విరహితత్యమును సాధించుకొందు చేని, 
వారు (బహ ముతో ఐక్యమందుదురు; ఈ సృష్టి. 
రూసమగు అభ్యాన అద్భృశ్యమగును, కావుననే 
శీను “అధీ”, “అధీ?” అని బోధించుట, 


ములుకూడ సిద్దించును. మణి ఎందుకు దానిని 
అచరించరు ? - అని నేను రెండు బాహువులను 
వైకెత్తి ఉద్ధోమించు చున్నాను, ఎవ్యరును నా 
మాట వినడములేదు, 

న జాతు కామాన్న భయాన్న లోభాక్‌ 

ధర్యం త్యజేజీ వితస్యాపి హేతోః 

నిత్యోధర్మః సుఖదుః ఖే త్వనిత్యే 

జీవో నిత్యో హేతురస్య త్వనిత్యః. 

సుఖదుఃఖములు అనిత్యములు, ధర్మము 

నిత్యము. కాబట్టి కామమువలనగాని, భయము 
వలనగాని, లోభమువలనగాని, జీవనము 
కొటుకుగాని ధర్భమును ఏమాతము ఎప్పుడును 
త్యజింవకూడదు, 

(హృదయమును ఆవరించిఉన్న అజ్ఞానపార 
లను ఒక్కొ-క్క-టిగా వదలించుకొనుటకు ధరా 
చరణయే ఉపాయము. ఎన్నెన్నిపొరలు వదలి 
పోవునో అంతకు అంత జ్ఞానము, శ్రి ఆనం 
దము అభివ్య కృమగుచుండును. అన్ని పొరలు 
వదలించుకొనగలిగి తే మిగిలేది న స్యరూవ మైన 
నత్యం జనం అనంతం ఆనందం (బహ్మాయె.) 


oy స 


శరీరమును ఉవనిషత్తులు ఒకచోట రథము 
గాను, మజొకచోట పురముగాను మజొక 
చోట వృతముగాను రూవకల్చన చేసినవి, 


ఇవ్వుడు వృత.రూవకల్పనను విచారించే 
దము, వృక్షమునకు శరీరమునకు కొన్ని పోలి 
కలను చెవ్వుటకు వీలున్నది. వృతుము రేవటి 
వణకు ఉండునను నిశ్చయము లేదు, వీ తముణ 
ములోనె నను ఎవరిచేనె నను గొడ్డలిచే ఛెదింప 
బడవచ్చును,. అశ్లు ఈ శరీరమున్ను శేవటి 
వటికు ఉండునను నిశ్చయము లేదు, వ వణ 
ములోనై నను మృత్యువు చే ఛేదింపబడవచ్చును, 


కఠోవనివత్తులోని “ఊర్ల (మూలో2ఒవా 
కాఖ వీవ౭_శ్వర్ణః సనాతనః అను మంత 
మునకు ఆచార్య శంకరులు అత్యద్భుత మైన 
భావ్యమును (వాయుచు ఈ విధముగా చెప్పి 
యున్నారు. “శరీరమనే వృక్షమునకు బీజము 
అవ్య కము, జ్ఞాన క్రియాశ క్రి ద్యయాత్మక మెన 
హిరణ్యగర్భుడు అంకురము, లింగ (సూళ్ళు) 
శరీరము బోడె, శబ్దస్పర్శరూవరనగంధ మయ 
ములైన విషయములు చిగురుటాకులు. కుతి 
సతి న్యాయ విద్యోన దేశములు ఆకులు, 
(క్రియలు పుష్పములు, సుఖదుఃఖ లత్‌ణము 
లైన కర్మఫలము లే ఫలములు,” 


బృహదారణ్యక ములో వృత.మునకు ఛరీర 
మునకు మజాొెకవిధమైన పోలిక చెప్పబడినది, 

“ఫలపువ్బ సమన్విత మైన వృక్షము ఎట్లో అశ్లు 
పురుషుని శరీరము, వృక్షమునకు ఆకులు 
ఉన్నట్టు శరీరమునకు రోముములున్న వి, బెరడు 
ఉన్నట్టు చర్మము ఉన్నది. రనము (Sap) 
ఉన్నట్టు రకము ఉన్నది. శకలములు ఉన్నట్లు 
నూంనములున్న వి, నార ఉన్నట్లు నరములు 


పరా 
7) 


ఉన్నవి, కాష్టములున్నట్లు ఎముక లున్న వి. 
మజ్జ ఉన్నట్లు మజ్జ ఉన్నది, 


ండకోవనివత్తులోని రెండు wp మంత 
ములను మనము బ్రవూడు వరిశీలిం ఇదేము. 


ద్వా సుపర్ణా సయుజా సభాయా 
సమానం వృక్షం సరిష షస్వణాతే 
తయోరన్యః పిస్పలం స్వాద్వ త్తి 
అనశ్నన్నన్నోో అధిచాకశీతి, 


ఒకే జాతికి చందిన జంటవత్నులు రెండు 
శరీరమనే వృతుమును అంటివట్టుకొని ఉన్నవి. 
ఆ జంటవత్వులలోని ఒక వశీ ఫలములను 
ఆస్వాదించు చున్నది, మజొక వశీ అట్లు 
ఆస్యాదించక ఊరక చూచుచున్నది, 


నియమ్య నియామకులై న జీ వేశ్వరులు ఫరీ 
రమునందున్నారు. సుఖదుఃఖ లతుణము.లైన 
కర్మపలములను అనుభవించుచు జీవుడు వర్రీ 
రమునందున్నాడు, భో క్షయగు జీవుని భోజ 
మగు [ప్రకృతిని శేవలము తన సాన్నిధ్యమా 
(తముచేత నియమించు చు నిత్య శుద్ధ బుద్ధముక్త 
స్వభావుడు సరత సర్వళ క్తి కిముంతుడు నర 

వ్యాపి సర్వసానీ యిన ఈశ్వరుడున్ను శరీరము 
న 


సమానే వృక్ష స్పరుషో నిమగ్నో 
అనీశయా ళోచతి ముహ్యమానః 
జుషం యదా సశ్యత రన్యమీళశ 

ద్దు 
మస్య మహిమానమితి పీతళోకః 


జీవుడు శరీరములో మునిగిఉన్నాడు, జార్చ 
ల్యమువలన కలిగిన 'మోహముచే దీనముగా 
శోకించుచున్నాడు, జానభ_క్లియోగ మార 
ములచే అనేక (వకారములుగా 'సేవింవబడిన 
ఈశ రుని, ఈశ్వరుని మహిమను జీవుడు 


సు 


ఎవ్వుడు శెలిసికొనునో అవ్వుజే శోకమునుండీ 
విము కుడగును, 


ఛారమువే నీటమునిగిన సారకాయవ లె 
జీవుడు అవిద్యా కామక ర శ్రరాగాదుల అతిభార 
ముచే నంసారజలములందు మునిగి ఉన్నాడు, 
అనగా చేహాత్శ భావమును నిశ్చయముగా 
పొంది 'శేను ఇతని కుమారుడను; అతని మను 
మడను; కృళించిపోయితిని; స్థూలుడనై శిని; 
గుణవంతుడను; గుణహీనుడను; సుఖుడను; 
దుఃఖుడను”.___అని భావించుకొనుచున్నాడు, 
పుట్టుచు చచ్చుచు, సంబంధి చాంధవులతో 
కలియుచున్నాడు విడివోవుచున్నాడు, 


“నేనెందుకు వనికిరానివాడను; నా కొడుకు 
చెప్పినమాట వినక చెడిపోవుచున్నాడు; నా 
భార్య చనిపోయినది, అయ్యో ఇక నా జీవి 
తము ఎందుకు ?’ __ ఈవిధమైన దీన భావముతో 
శోకించుచున్నాడు, 


వర్తా 298 

ణ 

(వేత తిర్యక్‌. మను ప్యాది యోనులందు 
అనవరతము జన్మ భావమును పొందుచు సంసా 
రమునందు వరి భమించుచున్నాడు., అద్భష్థ్య 
వశమున ఒకానొక మనువ్యజన్నలో నరము 
కారుణికుడై స ఒక ఆచార్యుని అనుగ హమును 
పొంది ఆయన చూవపీన యోగమార్ల మును 
అవలంబించి అహింన సత్య (బ్రహ్మా చర్య సర్వ 
త్యాగ శమ దమాది నంవన్నుడై ఏకా|గ 
చిత్తముతో ఈశ్వరుని ధ్యానించి దర్శించు 
చున్నాడు, 

దర్శించి “నేను ఈ శరీరము కన్నను విలత్‌ 
ణుడను, అనంసారిని, ఆకలిదవ్వులు శోక మూ 
పాములు జరామరణములు మొదలగు మృత్యు 
ధర్మములు 'లేనివాడను, నర్వ్యభూతములందు 
సమముగా వెలయుచున్న ఆత్త (్రన్యరూపుడను, 
చి తనిచిి తమైన ఈ సమస్త జగత్తు నా మహి 
మయీ నా విభాతియేి--అను అవరోమోను 
భూతిని పొందుచున్నాడు. శోకసాగరమును 
తరించి కృత కృత్యుడగు చున్నాడు. 


వేదములందు ఒక చోట ఇబ్లు చెప్పబడుచున్నది : చాధుడను Sr 
ఛావ్క-లి అనునాతడు నమిోపించి ' హే భగచాన్‌ ! నాకు (బహ్మాజ్ఞానమును బోధిం 


పుడు” అని వేడుకొనినాడు, 


బాధ్యుడు బట్టు వలికినాడు, 


బాధ్యుడు వకానముగా ఉండినాడు, 
శెడవతూరి మూడవతూరికూడ అచేవిధముగా (పొణేయవడినాడు, 


భావ్మ్క-లి 
అవ సాడు 


“ఇంతసేపు నేను సీకు బోధించుచునే ఉంటిని, కాని 


నీవు అర్థము చేసికొన లేదు. మౌనమే [బవ (ఉన శాంతోఒయమాత్నా) 


శంకరాచార్య ల (దిహ్మసూ[త్ర భాష్యము : Sal; 


పురుషులు వలికినా 


(స్రీలు ఐలికినా చాలురు వలికినా 


థీ 


(గ్ర పురుహోాది 


భేదాన్ని పాటించక వారువారు వలికిన వాక్యాల్లో మంచి ఉన్నదా "లేడా అని 
విమర్శించి మంచి ఉంకు ఆ వాక్యాలను ఆమోదించేది, మంచి చేకపోతే ఆవాశక్యా 


లను [తో సిపుచ్చేది ; 


కొరవి, 


మవానవోత్క్సృష్టతకైవిద్య 


స్వామి అనన్యానంద 


విద్య-__-లక్ష్యం : 

మూ నవులను శీలవంతులై న వ్య కులుగా 
తయారు జేయుట మే విద్యాప యోజనం, అంశు 
స్వ వయత్నంలో, ఆత ని గహంతో బుద్ధికీ, 
హృదయానికీ నంబంధించిన గుణాలను వొంద 
టుం, సత్యవ్రతం, సన్నార్ల (పవన, వ్యక్తి 
జీవితంలో స్వచ్చత, ఆత్టవిశ్యానం, నర్భజీవుల 
యెడ దయ పేమ మానవ మాధవసేవ, 
మొదలగు ఉన్న తాదర్శాలను అసలైన విద్యకు 
లత ప్రాయంగా మాన వారీముందుంచాయి, 
భారతదర్శన శాస్త్రాలకు (సోతస్సులై న మన 
ఉపనిషత్తులు, 

మునకాలంలో ఉవనివత్తుబ వై నజీవ 
చ్యాఖ్యానమని మన మనుకుంటున్న (శ్రీరామ 
క్ల యిలా అన్నారు! “యాతో దిన్‌ బాంచి, 
తాలతో డిన్‌ సిఖి” - నే నెంతకాలం (బతికి 
వుంటానో అంత కాలనురా "నేర్చుకుంటూ నే 
వుంటాను అని,” చదువు అనేది జీవితకాల 
మంతా సాగేది, పాఠశాల, కళాశాల విద 
లతో అంతమ య్యేది కాదిది, ఈ జీవిత పాఠ 
శాలలో అనుభవానికి మించిన గురువు లేడు, 
మనం కలిసే |వతివ్య క్రీ మనం ఎదుర్కొనే 
(వతి సంఘటనా మనకోపాఠం నేర్పుతుంది ; 
అయితే మనం జాగరూకతతో, [గ్రహణ 
శనీలతలో జీవితంలో ఎదుర్కొనే (వభావాల 
గమనించ గలగాలి, మనం జీవితంలో (వతి 
తణం మంచిచెడులకు లోనవుతుంటాము, 
మంచీ చెడూ రెండూ మనకు పాఠాలను 
నేర్పుతాయి - మంచిని అనుకరింఛాలన్సి చెడు 
నుండి దూరంగా తొలగాలనీ తెలుసుకుంటాము, 
“చెడుకు. ఎరైన వ్యక్తి (కూరుడవుతౌడు - 
నమాజానికి శాపంగా వరిణమిసాడు, మంచిని 


అలవరచుకొన్న వ్య చుహానుభొవు 


డవు తొడు, 


య 


విద్యయే చరమ తరుణోపాయం : 


సామి వివేకానంద అంటూన్రండేవారు - 
విద్య అనే గారడీమాట సాధించ లేని సమస్య 
'అేవ్‌ లేవు అని, ఆయన ఇలా చెప్పి ఎనభై 
సంవత్సరాలయింది, ఆయన ఉదేశంలో విద్య 
అంశే - (వతి పురుషుడిలో (ప్రీలో అంతర్ని హీ 
తంగా దాగివున్న పరిపూర్ణ తపు పునరా 
వివ్మృ_రణ మే, 


మూఢ నమ్మ కాలనుండి, వింతెన మకౌభి 
పాయాలనుండి విడివడ న్యచ్చమైన అభ్యార్షి సక 
జీవిత మే, సర్వవిద్యలకూ, నంస్క్ర మూల 
కందముని స్వామి గాఢంగా నమ్మారు, అందు 
వల్ల “విద్య మానవునిలో నిశీ వమైవున్న 
పరిపూర్ణ తయొక్క- పున రావిమరణ మే” అన్న 
ఆయన నిరంచనానికీ “ముతం మానవునిలో 
నికీ వ్రమైవున్న దైనత్యపు పునరావిమృర 
ఇమే” అన్న నిర్గ చనానికీ చెద్ద భేద మేమో 
చేదు. “పరిపూర్ణత” అనే మాటమొక్క- 
అరం “దైవత్యంి” అయితే, విద్యకూ, మతా 
నికీ మధ్య భేద మేముంది ? మానవుడి సాంస్కు 
తిక, అధ్యాత్మిక పరిణామదశ లోని కీము3లీలో, 
అతడు తనలో అతర్ని హిత మైన ధఛార్సిక విలు 
వల ఉచ్శదశకు చేరుకొంబాడు, ఆ పైన 
(వక్క-వారితో తనకున్న నంబంధ "బాంధథ 
వ్యాళ్లో ఉత్క పంగా (పవి _ర్థిస్తాడు, ఇచే 


వరిపూర్ణ త సాధించటమం శే, (వవంచంలో 
మనకు తెల్పిన బుషులూ, మహాతుులూ 
అలాంటివారే - వారిలో విద్య మతం అనేవి 


రెండు. భిన్నరూపాల్లో వుండవు - పక త్వాన్ని 


మాన వోత్క్భృష్టతకై. విద్య 


సాధించివుంబాయి, ఇచే అనలైన విద్యకూ, 
మతానికీ గల ఆదర్శం 


మానపుణ్ణిగా రూపొందించే, శీలనిర్మాణం 
చేయగలిగే విద్య: 


“మన పిల లకు - (వవంచంలో (వతిచోటా 
వీల్ల లందరికీ - మానవులుగా రూపొందింవ జేసే, 
కీలనిర్మాణం చేయకలి.ే విల్వ బోధింవబడాలి”” 
అన్నారు సామి వివేకానంద, సామి వివేకా 
నంద మాటల్లో చెప్పాలంశే - “విద్య అనేది 
సీ బుజ్జలో (వ వేశ పెట్టబడే నమాచార మొత్తం 
కాదు, ఆ వైన సరిగ్గా జీర్ణం కాక జీవిత మంతా 
అలజడి వెళ్లు నమాచార నమికరణంకాదు,; 
మనకు కావలసింది - జీవితనిర్తాణం చేసే, 
మానవుణ్శిగా రూపుదిల్రే, శీలవంతుడుగా 
తయారు వేయకలిగ్లే ఆదర్శాల మేలు కల 
యిక్‌., ._పున్త కాలబట్టి "వెప్పే చదువువల్ల 
(వయోజనం లేదు, నీలం రూపుది బ్రేటటువంటిదీ, 
మానసిక బలం వృద్ధి పొందింన జేశేదీ, మేద 
స్సును వి_స్త్పృతంచేసేదీ, (ఒక వ్యక్తిని) తన 
కాళ్ళమోద తనను నిలబెట్ట గ లిశేదీ అయిన 
నీద్య మనకు కావాలి. మనకు కావాల్సింది యా 
వేదాంతంతో జోడించిన పాశ్చాత్యేవిజ్ఞానం, 
మనలను ముందులకు నడిపే (బ్రహ్మచర్యం, 
అవపైన (కద్ధ అత్మవిశ్వాసం.” 


(వ కంచంలో ఎనో దేశాలు తిరిగి చూసి, 
పాఠశాలల్లో బోధింవబడే మామూలు చదువు 
వల్లకూడ నమకూడే మంచిఫలితాలను గమ 
నించిన స్వామి ఆనోశంతో (ప్రవచించారు : 
“విద్య, విద్య, విద్య ఒక్క.కు (తరుణోపాయం)! 
ఐరోపా ఖండంలో ఎన్నోవట్నాల్లో దర్శించి, 
అక్క-డి బీద వజలుకూడ పొంచే సౌక ర్యాలు, 
విద్య గమనించినవ్వుడు నాకు మనదేశంలో 
బీద పజల పరిస్థితి కళ్ళకు కట్టినట్లయింది, నా 


295 


నే తాలు భాప్పపూరి తాల యేవి, యి భేవం 
ఎందువల్ల! విచ్యే కారణం - అని నాకు నమా 
భఛానం లభించింది,” 


ఇప్పుడు దేశానికి కావల్సిందేమిటి 


విద్యే సమాథానం - నంబేజూంలేదు. మనం 
వ్య క్రిగతంగా, సామాజికంగా తేక జాతీయంగా 
సడ నర్వ బాధ లకూ తరుణోపాయం అదే, 
భావిభారత పౌరులవబోతున్న మన పిల్లలకు 
సకైన చదువు చెప్పాల్సిన అవనరం ఎంతో 
వుంది, వాచే జాతి నాయక త్వపు భారం వహించ 
బోతున్న ది, వాళ్ళని మన మెలా రూపు దిద్దు 
కోబోతున్నాం! బ్రహ్వుడు చశంము త్తంమోద 
మన. విద్వ్యాసంస్లల్లో నమాఇారాన్నందించే 
విద్యే కాని, మనిషీనిగా తీర్చిదిద్దే విద్య లభిం 
చటంలేదో, మన విశ విద్యాలయాలు (వతి 
సంవత్సరం విజా క శారంగాలలో ఎంతోమంది 
వట్టభ|దులను అధికమోతాదులో ఉత్ప్స్త్రి 
అయితే కళాశాలలు, విశ్వ 
విద్యాలయాలనుండి చదువు పూర్తిచేసుకుని, 
వచ్చేవారిలో, తమ తమ విషయాల్లో పాండి 
త్య-తో పాటు, భీలవృద్లికి పాటువడినవారు 
బాల అరుదుగా కోన్బిసారు. ఇవ్వడు మన 
"దేశానికి కావాల్సింది - చేశ వ్యవహారాలను 
తీర్చిదిశ్రేందుకు శీలవంతు లై న స్త్రీ పురుషులు, 
వ్య _క్షివతిస్టు, కర (వతిష్ట (Dignity of labour) 
అ మేలుకలయిేకే యివ్వుడు కావాల్సింది. 


భారత దేశం ముందుకు నడుస్తోంది. వ్యావ 
సొయికంగా, పారి శాౌమికంగా, వైజ్ఞానికంగా 
అభివృద్ది గాంచుతోంది. సైంటిస్టులు, ఇoజ 
సీర్లు, ుక్ని పీయన్ల సంఖ్యలో, (వవంచంలో 
తనే మూడవదిగా గర్వంగా చెప్పుకొ నేస్థికిలో 
వుంది, వందలకోట్ల రూపాయల ఖర్చుతో "పెద్ద 
చెద (వాజె కను యి వృటనే “మొదలటింది 

ది లు లట 


296 


అయితే యింత ఖరీదయిన | పౌశెక్ట్టుల నిర్మించే, 
నడిపే వ్యక్తులు శీలవంతులు కాకపోయినట్ల 
యిలే, వాటిమిద ఖర్చు పెష్టేడబ్బు అనూహ్య 
మైన అకమ పద్దతిలో వూయమనగను, ధనపు 
ఆకర్షణ తట్టుకొని నిలబడటం చాలక హం, దేశ 
సేవకై తనకుతాను అర్బించుకొని, స్వార్థ 
Las అనే గొవ్చ ఆదర్శంతో (వభావితమైన 
శీలవంతుడై న వ్యక్తి మూత మే యా ఆకర్ష 
ణకు తట్టుకొని సిలబడగలడు. 
విద్యా లక్ష్యం, ఉదేశ్యం : 

వీద్సయొక్క_ (వ యోజనం, లత్యుంఏమిటి ? 
అన్నవశ్నకు స్వామి వివేకానంద జవాబిసారు, 
“అన్ని చదున్రలకూ, శితుణలకూ లత్యుం మాన 
నుణ్ణి రూపు దిద్దుటకు అయివుండాలి, అన్ని 
వీక్షణల (వ యోజనం, లక్ష్యం మానవుణ్ణి 
చెరిగేటట్టుగాచేయట మే, వ శిత్షుణవల్ల మాన 
సికశ కులు బహిర్గత మవుతాయో, వ్య_క్టీకరింప 
బడుతాయో, ఫలిసాయో అవే విద్య.” మన 
నవ యువకులు, యువతులు యిలాంటి శితణ, 
విద్య పొందినవ్వుడు వాళ్లు వెద్దవెడ్డ అధికారా 
లను కలిగిన స్థానాల నాకమించినా, మనం 
అంతా వాళ్ళ చేతుల్లో పెట్టి నిశ్చింత గా వుండ 
గలం, ఎందువల్ల నంకే జాతీయ (పాముఖ్యతే 
కలిగిన పెద్ద పెద్ద (పాజెక్టుల నిర్మాణానికి పెద్ద 
"పెద్ద మొకాలనుసై తం సంపూర్ణ విశ్వాసంతో 
వారి కప్పగించవచ్చు. వారు అంత తేలిగ్గా 
ధనలోభానికి వశ్యులుకారు. వారు మానసిక 
శక్తుల నదుపులో వుంచుకున్న వ్య క్రులవటం 
వల్ల చెడునడతల కెరగారు, 


ఇలాంటి శీలనిర్నాణం చేసే విద్యపొాందిన 
వ్య (వకృతిచేతిలో ఆటబొమ)కెొడు. వీజ్ఞూ 
నం, సాంశేతిక ఇాస్త్రాలనహాయంతో భౌతిక 
శ కల స్యామ్యతగం వహించి ఛాహ్య ప్రకృతిని; 


గ శానకత్త వం 


ఆత్భసంస్కారంతో, ఆధ్యాత్మక వికానంతో 
అంతర (వకృతిన్‌ అదుపులో వుంచుకొంటాడు, 
దీన్నే “ పూర్మవిద్య అన్నారు స్వామి వివేకా 
నంద, 

(బ్రహ్మచర్యము - (పాథమికావసరము : 

ఈ అత్మనంస్కా- రానివ, ఆభ్యాత్సిక ఏకా 
సానికీ అనివార్యమైన మూలభూత విషయ 
ముకటుంది - అబే మనో నిశ్చలత ౧, అనలు 
జీవితంలో (పతిచోటా, మానవుడు పస 
అన్ని రంగాల్లో యీ మనో నిశ్చలత్వ్యం, వాట 
ఆవసరం, ఒకవ్య క్రి పొంచే విద్య, సంస్కృతి 
వికాసాలలో యీ విషయం దృష్టా వివేకనంద 
స్వామి యిలా అంటారు: “నా ఉద్దేశ ంలో 
విద్యలయొక్క- సారం మనో నిశ్చలత్వ్యం పొంద 
టమేకాని విషయ సమోకరణం కాదు. నేను 
మళ్ళీ చదవాల్సివ స్తే విషయ సమీకరణం 
చేయను, మనస్సుని ఒక విషయంపై శేం దీక 
రింవగలిగే యా శక్తినీ, అసంగ త్యాన్నీ 
అలవరచుకుంటాను, అప్పుడా సంపూర్ణ పరి 
కరంతో మనోబలంతో వివయ నమికరణ 
చేస్తాను.” 


ఈ మనోనిశ్చల త్వాన్ని సాధించటానికి 
(బ్రహ్మచర్యం, పవిత్రత (పాథమికావసరాలు, 
పూర్ణ |జహ్మచర్యం గొవ్ప మానసిక శక్తుల 
(వళ్ళవింపం జేస్తుంది. వవ్మితేమైన మనస్సులో 
గొవ్నశ క్షి అంతులేని మనోబలం నిబడిత మై 
వున్నాయి. (బహ్ముచర్యం పాటించే వ్య_క్తిక 
అతనిచుట్టూవుండే న్య కుల నదుపుచేసే గొప్ప 
శక్తి లభి స్తుంది, అన్ని కులాల్లో ఆధ్యార్సికో 
పానకులై నపురుషులు, (స్రీలు (బహ చర్యాన్ని, 
నచ జీవితాన్నీ గడిపారు, అది వాళ్ళకు 
ఊహించ శక్యంగాని మానసికశ క్తి నిచ్చింది, 
ఈ అమూల్యమైన గుణం (బ్రహ్మచర్యం, 


మానవోత్కృృష్టత కై విద్య 


పవ్మితత అనే యీ కెండు గుణాలూ) (వవంచం 
మొ _త్రంమిోద ముఖ్యంగా యువతలో 
లోపించటం చాల బాధాకరమైన విషయం, 
ఇవ్వడు యువకుల్లో కన్పించే అకతవశ్మ వవ 
రృనా, జరి చెడుసంఘటనలకూ- కారణం 
యిచే. (బ్రహ్మచర్యం, వవ్శితత మృగ్యమవ 
టం - డానిఫలితంగా యువతీయువకుల్లో మనో 
నిశ్చలత లోపించటం వాళ్లు అవ దమాశ్లాలు 
(తొక్కటమూ జరుగుతున్నది. ఇది ఏ య 
సమాజానికీ వరిమితమైనదికాదు - ప్‌ 
వంగా జరుగుతున్న విషయం. ఫలితం (వవం 
చంలో ఎక్కడి చూసినా యువతలో లక్ష 
హితత్యం, దారితప్పినతనం కన్చిన్తున్నాయి 
శ ద్ధాసిద్ధాంతము : 

(శోద్ద తేక అత్నివిశా సం ఏరకమైన అభి 
వృద్ధిక్రైన, అది లౌకిక మైనప్పటికీ, పార లౌకిక 
మెసేస్పటికీ, ఇవాల అవసరం, సామి వివేకా 
నంద మన యువకులకు యి అత్మశద్ధ గుజించి 
అలసిపోనంతగా _ ఎవ్వడూ చెప్రోండేవారు. 
ఆయన మాటల్లో చెప్పాలంటే - “మనకు 
కావల్సించేమిటంే - గద్ద, ఒక్‌ మనివి,కి, 
ఇంకో మనిషికీ గల అంతర, (శద్దతో వచ్చిన 
అంతర మేగాని మరేదీకాదు,, ..ఈ [కద్ధ నీలోనూ 
(వ వేశించాలి. పాశ్చాత్య చేశాల్లో ఎలాంటి 
భౌతిక మైన అభివృద్ది! సముకూడినా ఈ గ్రద్ధవ్లీ 
సమకూడింది - కారణం తమ కండరాల శ "కలో 
వారికి నమ్మకం వున్నది; అయి తే మోకు 
అత్తలో విశ్వాసంవుం కు, ఇది యింకా ఎంతగా 
వని చేస్తుందో చూడండి,” 


సామి యింకా యిలా అంటారు, న 
సిదాం తాన్ని, నిజమైన 
గుజించి బోధించటమే నా జీవిత ధ్యేయం, 
నురోసారి చెప్పనివ్వండి నన్ను - నమ్మకం 


ఆత ్రవిశా సాన్ని. 


297 


అనేది మానవతకు లభించిన శ_క్రివంత మైన 
వరాల్లో ఒకటి. మొదట నీలో సీవు విశ్వా 
నాన్ని కలిగించుకో, ఒకడు ఒక చిన్న నీటి 
బుడగయినా, మరోడు వరంతంలా వుత్తుంగ 
తరంగమయినా, యీ వీటిబుడగకూ, తరం 
గానికీ వెనకవున్నది అనంత జలరాసి అని 
తెలుసుకో, యీ అనంత జలరాసే నీకూ 
నాకూ మూలభూత మైంది, అందువల్ల సోదరు 
లారా! మో పిల్లలకు జీవితాన్ని రటీంచేటటు 
వంటి యీ గొప్ప అద్దం నేర్పండి,” 


ఆయన చెపూండేవారు - భగవంతుడిలో 
క నా స్తికుడని పూర్ణ కాలపు 
మతం చెప్పేది. కాని నవీన కాలపు మతం, ఆత 
విశాానంలేని న్య క్తిని నా _స్తికడంటున్న దీ అని, 
ఏటితో శారీక బలం, భయరహీత మైన మనస్సు 
నమకూడు తాయి, 


అలా వుండండి అలా తయారుచేయండి : 


మనోనిశ్చలత, పవితజీవితం, ఆత్మవి శాగసం, 
శారీరకబలం, భయరహితమైన మనస్సుగల 
వ్య_క్తియుక్క- శ్ర కి అజేయం, అలాంటివ్య క్రి 
జీవితంలో ఎలాంటి కష్టనష్టాలకు తలవొగ్గడు, 
సమాజంలో అతడు లెక్కింవదగిన శ_క్రివంతు 
లెన వ్యక్తుల్లో ఒకడుగా వుంటాడు. యాశ క్తి 
దాచబడదు. గుర్తింవ లేక ముందుకు సాగనూ 
సాగదు. యా గ _క్రిని సాధించినవ్య క్రి తాను 
నివసించే సమాజాన్ని (వభావితం చేస్తాడు, 
మంచి వ్య కులగా వారిని రూపుదిద్ద (వయళత్ని 
సాడు, ఇదుగో యిలాంటి జాగరూకులైన, 
సత్పథ గాములై న వ్యక్తుల నుద్దేశించే సామి 
వివేకానంద మరపురాని ఆ మాటలన్నారు 
“అలా వుండండి - అలా తయారుచేయం 2” 
(Be and Make! అని, 


మాతృ దేవిచరణసన్నిధి 


ఆంగ్ల (గ్రంథము స 


ఎట్‌ ది హోలీమదర్స్‌ ఫీట్‌ 


చేను: అయిలే ఆ సమయంలో మధుర 
బాబు అక్క-డ లేరన్నమాట | 


అమ్మ : "లేదు! ఆయన ఆంతకుమునుపు 
ఏడెనిమిది నెలల! కిత మే మరణించారు. ఆయన 
కనక జీవించిణం'కే చేను, నహాబత్‌ ఇరుకు 
గదిలో ఉండవలసిన అవస్థ వట్టి ఉండేదా + 
ఆయన నాకొక భవంతి ఏర్పాటుచేసి ఉండే 
వారు. అయినా నేను నహాబత్‌ కి వెళ్ళాలన్న 
నా అభిలావ వెల్లడించాను, అయి శే, శాకూరు 
దానికి అంగీకరించక, “అక్కడ నీ చై ద్యానికి 
చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్క-టే ఉండి 
పో!” అన్నారు, అందుచేత చేను అబే గదిలో 
ఉండిపోయాను. నాతో వచ్చిన ఒకామె నా 
(పక్కనే మేనువాల్సింది. హృదయ్‌ మాకోనం 
అటుకులు కొన్ని తీసుకువచ్చి ఇచ్చాడు. మిగి 
లినవారు అంతకుమునుపే తవు సాయంకాలం 
భోజనాలు ముగించుకున్నారు, 


“ఆ మరునాడు డాక్టరు వచ్చాడు. నాకు 
బాగా నింపాదిగాఉన్న కొన్నాళ్ళ తరవాత 
నహాబత్‌ కిందగదికి వెళ్ళిపోయాను, అంతకు 
మునుపే ఇటుకలతో కట్టిన ఇల్లు విడిచి పెట్టి 
అక్క-డికి వచ్చారు మాఅత్తగారు, ఆ ఇటుకల 
ఇంటిలో ఆమెకొక గది ఇచ్చారు. కాని అతు 
యుడు అక్కడ మరణించినందువల్ల ఆమె ఆ 
ఇల్లు విడిచిపెడుతూ ఇలాగన్నారు, 

“మళ్ళీ చే నక్క-డికీ వెళ్ళను, ఇక్కడే ఉండి 
పోతాను, ఇది గంగానదికి ఎదురుగా ఉంది. 
ఇంక నేనా ఇటుకల ఇంటిలో ఉండను,” 


అనువాదము 


పి, గణపతిశాస్త్రి 


“జలా పదిహేను రోజులపాటు మేమంకా 
దథి.ణేశ్వరంలో ఉన్నతర వాత, తాకూరు పోడశీ 
పూజ చేశారు. [ఆ పూజలో ఒక చాలికను 
చేవతగా అర్చిస్తారు.) నా కవ్చటికి వదహారో 
ఏడు (అమ్మ తమ వయస్సు విషయంలో 
ఎన్నడు అంత న్పష్టంగా చెవ్చ లేకపోయేవారని 
శ్రక్కాడ (వాయడం అవనరం] రాతి త్‌మ్మిది 
గంటలకు ఆయన నన్ను తమ గదికి రప్పించు 
కున్నారు, పూజ ఏర్పాట్లన్ని పూ_ర్తిఅయ్యాయి, 
హృదయే ఆ ఏర్పాట్లన్ని చేశాడు. శాకూరు 
నన్ను కూర్చోమన్నారు, నే నాయన వడుకునే 
మంచానికి ఉత్తరంగా ఒక-వోట కూర్చు 
న్నాను. నేను వశన్చితు ముఖంగా ఉన్నాను, 
నా శేదురుగా గంగోదకంతో నిండించిన "పెద్ద 
మట్టిపా త్ర ఉన్నది, ఠకాకూరు తూర్పుముఖంగా 
వడమటితలుపు దగ్గిర కూర్చున్నారు. తలుపు 
లన్ని మూసివేశారు. పూజ కవనరమయిన 
వ స్తువులన్ని నా కుడినై పున అమర్చారు, 

నేను : ఆ పూజ సమయంలో సీవేమి చేస్తు 

అమ్మ ; కొంత సేవటికి నా కనలు ఒంటిమోద 
స్స్‌ లేదు! వమి జరుగుతున్నది నాశేమి 
"తెలియనే తెలియదు! 


కాని లకీఅక్క-, అమ్మ ఆతరవాత తనకు 
చెప్పారని అ నంగతి a 


“పూజ (పారంభంలో ఠాకూరు నా పాడా 
లకు పారాణి పూసి, ముఖానికి వసుపురాసి, 
నాకొక కొ త్తచీర అలంకరించారు, ఆ తరచాత 
నానోట ఒక తియ్యని తినుబండారం ఉంచారు, 


మాతృ బేవి 


ఈ వైన  తాంబూలంకూడా నోటి కందిం 
కాదు, 


నే నాపైన మళ్ళీ మళ్ళీ అచేనంగతి అడి 
గాను, 


చేను ; తిరిగి తెలివివచ్చిన తరవాత వమి 
చేశావమ్మా (3 


అమ్మ : మానసికంగా ఠాకూరుకు సాష్టాంగ 
నమస్కా.రం చేసి, తిరిగి వచ్చేశాను, 


నేను: అది కాళీపూజ రాతి, ఆ సమయం 
లో ఆ (పాంతంలో వాలామంది ఉన్నారు, 
మరి ఆ పూజసంగతి ఎవరికి తెలియ బేడా? 


అము: ఎలాగ తెలు స్తుంది? తలుపులన్ని 
Fs గ చేవాలయంలో ఉత్సవాల 
కోలాహలం 'చెలశేగింది. అందరు తమతవము 
పనుల్లో మునిగి ws అ జేగాక జనానికి 
శాకూరుతో వని ఏమి ఉంది? ఆయన నొక 
సారి మూడాలని, నృశించాలని మాత మే 
ఎవరయినా అనుకోవచ్చును, అంతేకదా! 


చేను : ఆపూజనమయంలో ఇంశెవ్యరయినా 
అక్కడ ఉన్నారా z 


అమ్ము : దీను అన్న పిల్లవాడ అక్కే 
ఉన్నాడు, ఆ అబ్బాయి ఆయనతోనే ఉండే 
వాడు. ఆపిల్లవాడంళశు శాకూరుకు ఎంతో 


ఆధిమానం. దను పువ్వులు కోోచేవాడు, బీల్య 
దళాలు, సేకరించేచాడు. హృదయే పూజకో 
సం కావలసిన ఏర్పాట్లన్ని చేశాడు, అయితే 
పూజనమయంలో నేనుతవ్చ ఇంకెవ్వరు అక్కడ 
లేరు. పూజ ముగిసేసమయానికి హృదయ్‌ 
లోనలికి వచ్చాడు, పోడళీపూజ జయరాం 
బాటిలో జరిగిందని రామజాొబు తమ పు చ 
కంలో (వాశారు! అది ఎలాగ సాధ్యవడు 


చరణ సన్నిధి 


తుంది? శాకూరును అందరు ఆ సమయంలో 
““వుతిచలించిన మనిషి” అని అంటూండేబారు, 
ఒక్క సీని కనక అక్కడ ఆరాధి స్టే చారి 
విమర్శకొక అంతు దరి ఉండేది కాదు, 


“ఆ తరవాత నేను దవ్నీశేశంరంలో దరి 
దాపుగా ఒక వడాదిదాకా ఉండిపోయాను, 
ఆమెన నాకు జబ్బు చేసి తిరిగి జయరాంటబాటి 
వెళ్ళిపోయాను, నా వైద్యంకోనం శంభో శాబు 
(వసాద్‌ కాబుని పీలివించారు, 


నేను; శాకూరు జనని మరణించినప్పుడు 
సీవ్ర దథీ,ణేశ్యరంలోనే ఉన్నావా అమ్మా? 


అమ : లేదు జయరాంచాటిలో ఉన్నాను, 
నాకు జబ్బు చేసింది, దథీ, ణేశ్వరంలో కిక 
వడాదిపాటు జబ్బు వడినతరువాత, తిరిగి మా 
ఇంటికి వెళ్ళిపోయాను. ,.ఆ తరవాత జయరాం 
బాటికి రెండు మూడు సారులు రాకపోకల 
కొనసాగించాను, ఇవ్వ్చుడు రామలాల్‌ ఇల్లున్న 
(వేశంలో నా కొక గది కట్టించారు, శా నైన్‌ 
విశ్వనాథ ఉపాధ్యాయ దానిక ఆనతలినిక 
కలపఅంతా ఇ్రణ్చారు. ఆగది కట్టించినది 
శంభుబాబు. డానికోనతుని తెప్పించిన దూలం 
ఒకటి గంగానదివరదలో కొట్టుకుపోయింది, 
హృదయ్‌ అదివిని నా దగ్గిరికివచ్చి “నీవు దుర 
దృష్టవంతురాలివి |” అంటూ నామోద కోవ 
వడ్డాడు, క వన్‌ ఆ నంగతివిని “ఎంత కలవ 
కాదలి చే పంత కలవ నే నిస్తానని వాగ్దానం 
చేశాడు, ఆ తరవాత కొంతకాలంపాటు నేనా 
గదిలో ఉన్నాను, వర్షాకాలంలో ఠాకూరు 
ఒకనాడు ఆ గదికి వచ్చారు. ఆ నాడు విపరీ 
తంగా వాన కురిసింది, అందుచేత ఆ నాటిరాకి 
ఆయన తిరిగి తమగదికి వెళ్ళ లేక పోయారు. 
రాతి భోజనం ముగించుకుని అక్క_డే వడు 


కున్నారు. “కాళీ చేవాలయం పూజారులు. 


క00 


రా|తివేళ తమ ఇళ్లలో ఇలాగే 'కాలమేపం 
వేసారు, నేనుకూడా అలాగే వచ్చానని అను 
కుంటున్నాను,” అంటూ నన్ను వేళాకోళం 
పట్టించారు, 


“ఆ తరవాత శాకూరుకి జబ్బు చేసింది, 
అందుచేత ఆయనకు వరిచర్య అవనరమయింది. 
అందుచేత వారణాసినించి వచ్చిన ఒక ముస 
లావిడ ఆ గది విడిచిపెట్టి నహాబత్‌ లో ఉండ 
వలిసిందని నన్ను (పోత్సహించింది: అందుచేత 
నేనా గది విడిచి పెట్టి నహాబత్‌ గదికి తిరిగి 
వచ్చి వేశాను, ప్ల వరిచర్య (ప్రారం 
ఫీంచాను, 


“నాలుగవసారి తిరిగి నేను దఖీజేశ (రానికి 
వచ్చినప్పుడు, మా అమ్మ, లీ, 
కొందరు నాతోబాటు వచ్చారుః తార శేశంరం 
చజేచాలయంలో దైవదర్శనం ముగించుకుని 
మేమంతా దథీ, కోశ రం చేరుకున్నాము... 
మేము గుముంలో అడుగు ఇట్టగానే హృదయ్‌ 
మావైపు చుర చుర చూసి “వాళ్ళందరు 
ఎందుకు వచ్చారు! ఇక్కడ చారిశేం కావాలి? 
ద్రక్క-డిశే ఎందుకు రావాలి? అంటూ చాలా 
అమర్యాదక రంగా (పవ రించాడు, మా అమ 
డాని శేవిధంగాను నమాభానం చెప్ప లేదు, 
అమ్మ, హృదయ్‌ , ఒకే సిహోరు గామంలో 
పుట్టి “ఇెరిగారు, అందుచేత అతనికి అమ్మ 
అంశే భయభ కు లేమా తము లేవు, 


“రండి, ఇంటికి తిరిగి వెల్లిపోదాము, నా 
కుమార్తె నిక్కడ ఎవరి ఒద్దికలో అనే 
బెట్టను? అన్నది మా అమ్మ, హృదయ్‌ ఏం 
చేస్తాడో అని శాకూరు చాలా భ యపడ్డాడు. 
అందుచేత ఈ వ్యవహారంలో కలగ చేసుకో 
డానికి ఇష్టవడ లేదు, ఆనాడే మే మంతా తిరిగి 
ఇంటికి వెళ్ళిపోయాము, ఏరుదాటించే నావ 


డ్డ శామళ్ళక్ష్య వ 


వర్పాటులన్ని రామలాల్‌ చేకోౌడు. 
సీవ్టు రమని నాకోసం కబురు 
వస్తాను,” అని నేను ఆంతర్ష్నంలో జగన్మాత 
నుద్దేశించి విన్నవించుకున్నాను, ఆ తరవాత 
శ్రెలోక చాబు కుమా ర్తెకు పాదపూజ చెయ్య 
డేంవల్ల హృదయ్‌ కు దకి.కేశ్వరం విడిచి వెళ్లి 
పోవలిసిన అగత్యం కలిగింది, [మధుర"బాబు 
కుమారుడు త్రైలోక్య భాబు శూ దుడు, అందు 
చేత (చాహ్మణుని పొదపూజవల్ల తేన 
కుమా ర్తకు హోని కలగగలదని ఛభయవడ్డాడు.] 

రామలాలీనమయంలో కాళీ చేవాలయా 
నికి శాశంగంగా పూజారి అయ్యాడు, *నాకిం 
శీమి కావాలి? నే నిప్పుడు కాళీ జననికి 
నంయంగా అర్బకుణ్ణి .' అని అతడు అహాం 
కరించడం (పారంభించాడు. ఆ తరవాత మరి 
శాకారునంగ తే ఆలోచించ లేదు రామలాలు, 
ఆయన మాటి మాటికి దివ్వావే శాలవల్ల 
స్పృహతప్పి ఎక్క_డవడి తే అక్కడ వడిపోయే 
వారు. ఆవైన చేవాలయానించి వచ్చిన 
(వసాదం పాసిఉం డేది, అంతేకాదు, శాకూరుకు 
సరిఅయిన భోజన సౌకర్య మే అమర లేదు. ఆ 
సమయంలో ఆయనదగ్గిర ఎవ్వరు లేక పోయారు. 
అందుచేత నన్ను దథీ.ణేశ్వరానికి 'రావలిసిందని 
శాకూరు మాటి మాటుకి కబురు వంపించారు. 
ఎవరన్నాసశే, మా ఊరివైపువ స్తే రావలిసిం 
దని వారిదాంరా కబురు వంపించేవారు, చిట్ల 
చివర ఒక ఏడాదిపాటు. జయరాం బాటిల్‌ 
ఉన్న తర వాత! దఠీశేశ ప్ట్రరానికి వచ్చేశాను, 

నేను : రానమణి పోయినప్పుడు "కాకూూ; 
ఎక్కడ ఉన్నారు? 

అమ: ఆ నమయ'లో ఆయన దవ్నీకేశ 
రంలో ఉన్నారు, రానమణి మరణశయ్య్యమిోద 
ఉన్నప్పుడు అంతిమకుణాలలో, కాళీభూటులో 
ఉన్న కాళీ చేవాలయంలో దీపాలనన్ని టిని 


“అమ్మా, 


వంపి సేవే 
NE =) 


మాతృ దేవి 


తీ వంగా వీచినవాలి ఆర్చి వేసిందని, కాళీమాత 
రాసమణి కకుదట (వత్యతమయినదని నను 
శాకూరువల్ల ఇంకా ఇతరులవల్ల విన్నాను, 
ఆమె కుటుంబానికి నంబంధించినవారంతా 
కాళీఘాటులో వరమవదించారు. అయి తే ఒక్క 
మధుర బాబు మాత మే జనబజారులో చని 
పోయారు, అం శే, 
"బేలూరు మఠము. 
అక్టోబరు, 19 12. 


మేమంతా మఠంలో దుర్తాపూజ జరుపు 
కుంటున్నాము. ఈ వేళ దున్గాపతిమ (పత 
స్థాపన జరుగుతుంది, మధ్యాహ్నాని అమ్మ 
ప్రక్క-డికి రావలిసిఉంది, అమ్మ ఇంకా రాలే 
దన్న అతతతో చాబూరామ్‌ మహారాజ్‌ 
[స్యామి (చమానంద] తొందర తొందరగా 
అటు, ఇటు తిరుగుతున్నారు, ద్వారాని కిరు 
వైపుల అరటి చెట్లు, పూర్ణకుంభాలు పంకా 
కొన్ని ఏర్పాటు వెయ్య లేదని గమనించిన 
ఆయన “అవి ఇంకా సీదం చెయ్య లేదట! మరి 
అమ్మ ఎలాగ లోవలికి రాగలరు*” అని 
కేకలు పెట్టారు, 

దురావతీమ (వటిహైవన జరగగానే, అమ్మ 
బండి వచ్చింది. గోలావ్‌ మా అవ్వు జబ్బ 
పట్టుకుని బండిలోనించి దిగడానికి సాయపడింది. 
అమ్మ నలువైపులా వరకాయించిచూసి 
“అంతా ఎంతో పరిశుభంగా ఉంది, దుర్గా 
డేవే స్వయంగా విజయం చేసినట్లుంది.” 
అన్నారు. 

అష్టమిపూడనాటి సాయంత్రం మేమం 
దరము గిరీశ బాబు సహోదరి మృత్యువును 
గురించి చర్చించుకుంటున్నా ము, దుర్గా వతీమ 
(షతిష్టావన జరిగిననాటి రాతి ఆమె అక స్మా 
త్తుగా మరణించింది. డానిమోద అమ్మి ఇలా 
గన్నారు! 


బుధవారము, 16, 


చరణ సన్నీ ధీ ీ01 


“జీవితం అంకు అంతే! ఈ వేళ ఇక్కడ 
ఉంటాము, తెల్లారి తే ఎక్క_డకో వెళ్ళిపోతాము! 
పుణ్యపాపాలు తప్ప మనివీ వెంట వ శ్లేవిలేదు ! 
చనిపోయిన తరవాతకూడా సుకృత దువ్మూత 
ఫలితాలు మనిషీని అనుసరిస్తాయి. 


దుశ్గా దేవి (వతిమను గంగాజలంలో నిమ 
జ్ఞనంశోసే సమయంలో డాక్టరు కంజీలాల్‌, ఆ 
"దేవి మా_ర్జితోచాబు నావలోనే ఉన్నారు, 
ఆయన రకరకాల ముఖభంగిమలతోను వేళా 
కోళంతోను అందరిని కడుపుబ్బ నవ్వి స్తున్నారు, 
ఆ సమయంలో ఆ నావలో ఉన్న వారిలో ఇవాలొా 
మంది డాక్టరు కంజీలాల్‌ వినోద కార (కమం 
గమనించి మరింతగా కులాసాగా నవ్వుతున్నారు. 
అక్కడ ఒక (బ్రహ్మచారి ఉన్నాడు, ఆయన 
అభిరుచి చాలా సున్నితమయినది, అందువల్ల 
డాక్టర్‌ క ంజీలాల్‌ హోన్య[ పదర న గమనించి 
చాలా అనహీంచుకున్నాడు. ఆ నమయంలో 
మఠానికి ఉత్తర దిశలోఉన్న తోటలో అమ్మ 
ఉన్నారు, ఆమె అన్ని గమనించి చాలా ఆనం 
దిస్తున్నారు, “దేవి మా_ర్జిముందర ఆ హాస్య 
(వదర్శనలన్ని గమనించి చాలామంది డాక్టరు 
కంజీలాల్‌ ను దుయ బడుతున్నారమ్మాా |” 
అన్నాను చేను ఆమెశేసిచూసి, దానిమోద 
అవ సి ఇలాగ న్నారు, 

“అబ్బెబ్బే | ఆ పహోన్య పదర, నలో త స్చేమి 
"లేదు! పాటలతోను, నంగీతంతోను, జోన 
(వదర్శనలతోను దేవి కుల్లానం కలిగించడం 
చాలా అవసరం,” 

మాతృ బేవి పూజ పూర్తి అయ్యేటంతవరకు 
ఉండి, ఆ తరవాత మళ్ళీ కలకత్తాకు తిరిగి 
వచ్చేశారు, ఆ తరవాత మరికొన్ని రోజులలోనే 
ఆమె వారణాసికి బయలు చేరారు, 


భాగవత్‌ (పహ్లాదకథాత త్త ర అ. 
ధూళిపాళ (శ్రీరామమూర్తి. 


మరి (పహ్హాదుడున్నాడు, అతడు దైత్య 
గర్భమున జనించినాడు. అనగా జనాంతర 
మున రాతసుడుగా పుట్టుటకు తగిన పావకర 
మును చేసినవాడు, ఐనవ్పటికి, మహాత్ముడైన 
నారదుని యను[గహమునలన శుభ చాసనన కల 
వాడై నాడు. జయవిజయుల కా యశుభవానన 
విష్ణు దేవ మై వరిణమించినది, (వహ్హాదునకో 
ఈ శుభవాసన విస్థుభ_క్లియె పరిణమించినది, 
కాబట్టి ఈ కథ మహాత్ముల యన్నుగ హమును 
సంపోదింపన లెనని చెవ్వుచున్నది. ఇందుకొర శే 
ఉఊరిలశణ మిందు వర్మింవ బడినది, అనగా 
జనా ంతరక ర్భ మెట్టిదై నను మహోత్ముల నిగ 
పోను గ హాములు వానినిగూడా మోరి ఫలిత 
మియ్యగ లవన్నమాట. 


వరీమీన్నహారాజు విష్ణువు దై త్యులను చంపిన 
కథలు విన్నాడు. ఆయనకు విష్ణువు వతపాతము 
కలవాడన్నట్లు తోచినది, అందుచేత శుక 
మహర్షి ని “అయ్యా ! ఎప్పడు చూచినను 
విస్లుమూ_రి రి రాశ్‌సులనే చంపినట్టు మాత్రమే 
చేస్పుచున్నారు. జేవతల నొక్క_మాజైనను 

చంవలేదు. ఆయన సర్వభూతములయందు 
సముడు, (ప్రియుడు, స్నేహితుడు అనిగదా 
చెప్పుదురు. మరి ఈ వతపాత మెందులకు? 
బ్రం|దునికొణికు రాఠునులను చంపుట ఎందు 
లకు? చేవతలవలన ఆయనకు (వయోజన మే 
మున్నది! రాతసులవలన కష్ట మేమున్నది! 
పరమానంద స్యరూపుడైన వర'మేశ్యరునకు 
ఒకరివలన [వయోజన మేముండును? ఆయన 
నిర్ణుణుడుగ దా ? ఆయనకు రాకుసులవలన భయ 
మేల యుండును, కనుక వారిపైన "ద్వే 
ముండవలసిన పని యేమున్నది? “అందుఖేత 


అడుగుచున్నాను. ఆయన 9ఇందుని వశము 
వహించి రాతసుల నేల చంపెను! డానికి 
శుకమహర్షి యిట్లు నమాధానము చెప్పెను, 


వర మేశ(రుడు నిర్లుణుడే, అనగా సత్య రజ 
_స్తమోగుణములు శేవవాడు ఆయన జన్మ 
రహితుడు, రాగ 'బ్యేమములకు నిమి త్తమెన 

'హేంద్రియాదులు "లేనివాడు, ఐనప్పటికి తేన 
మాయాగుణము లై న 
అధిష్టించి చాధింవదగువారిని వాధించువాజై 
నాగు, సత్యము, రజస్సు, తమస్సు, ఈ మూ 
డును వకృతియొక గుణములు, సరమాత 
గుణములు కాను. ఈ మూడింటికి ఒశే కాల 
మున, హానివృద్ధులుండవు, సత్యమునకు జయ 
కాలము వచ్చినప్పుడు దేవతలను, బుషులను 
(వవేశించి వారికి జయము కల్లించును. రజో 
గుణమునకు జయకాలము వచ్చినవ్వుడు రాత 
సులను జయము పొందించును. తమస్సునకు 
జయకాలము వచ్చినపుడు యతురతస్సులను 
అభివృది పొందించును. అనగా ఆయా కాల 
ములయందు ఆయాగుణములను పొంది ఆయా 
గుణ వధాను చె నవారిని (వ వేశించి వారికి 
వృద్దియు తక్కి-నవారికి హోనియు కలిగించును, 
కావున వైవషమ్యముగాని, పతుపాతముగాని 
లేవు, సణముతు ఆయనవి కావు, కస్తం వథ 
పాతము లేదు, 


సత్వరజ_న్తనస్సులను 


గుణము లాయనవి కాకపోయినను, ఆ 


గుణముల నధిష్టించుచున్నాడుగ దా, అపుడు 
వైవమ్యము రాలేదాయన్నచో, ఆ వైష 


మ్యము ఆ సణములయందు కాలమువేత కల్లి 
నది, ఆయనయందున్న నమత్వమునకు భంగము 
లేదు, శావ్యములయందు జ్యోతి, పాతలయందు 


భాగవత (వన్లోద కథా తత్త్వ వీవారము 808 


జలము, ఘటములందు ఆకాశము నానారూవ 
ములుగా కనిపించుచున్నది. కాని న్యాయము 
నకు జ్యోతికి, జలమునకు, ఆకాశమునకు ఆయా 

వములులేవు. అవి ఎచ్చటనున్నను ఏక 

వమే, ఉపాధులై న కాష్టపాత్ర ఘటాదుల 
మాూవపములు వానికున్న ట్టు కన్చించుచున్నది, 
ఆ రూవములను వేరుచేసి, వానిని వేరుచేసి 
ఏివేకించి చూచినకాని, ఈ రూవము లుపాధి 
గుణమని మనకు తెలియదు, అశ్లే దేవతల 
చేహాములనుండీ వాసి నధిష్టించియున్న పరమా 
తృను మనము వేరుచేసికొని చఇరాడ లేక పోవు 
చున్నాము, అందుచేత ఆయన వైమమ్యము 
పత్సపాతము కలవానిన లె కన్చించు చున్నాడు - 
అని నమాభానము, 


దీనిప న మరల (వశ్న. సరి బాగున్నది. 
యెలా 
మరియిట్లయిన చో వతపొతము దైవమ్యము, 
గుణకృతము, కాలకృతమగును, ఈశ్వర 
కృతము కాదని యొస్పికొనవచ్చును మరి 
ఆయాశాలములందు ఆయా గుణముల నధి 
ష్ట్‌ంచి వారిని జయింవ జెసెనంటణిరి గదా, అది 
ఎటు తెలియును? అని మరల (వశ్న,. దానికీ 
mH 

నమాధానమిది, 


అవును, అది తెలియుట కష్టమే, దానికి 
విణారణ కావలయును, నూత్నవిచారణయందు 
నైపుణ్య ముండవలయును, అట్టి నిపుణులకు 
మాత మే అది తెలియును. వారు తమయం 
దున్న పరమాత్మను విచారణచేత వివేకించి 
"తెలిసికొన గలుగుదురు. కొంచము వీవరించు 
కొొందము, 


చేవతలు గెలిచి రాకుసులు ఓడీపోయిరి, 
ఈ సంఘటనము ీసికొందము. వాలెందుకు 
గలిచిరి. వఏీరెందుకోడిపోయిరి? దీనికి చేవతలు 
వ ర్మాకమవంతులు, రాతసులు వరా[కమ 


కీీనులు, వారు బలవంతులు, వీరు బలహీనులు 
అని వైకి కన్చించుకారణము, అక్ష మైనచో 
మరియొక సందర్భమున "జీవత లోడిపోవుట 
రావసులు గెలుచుట జరుగుచున్న జే, అప్పుడు 
రాక్షసులు బలవంతులు, చేనతలు బలహీనులు 
అనిగదా చెప్పవ లెను, ఐనవో వాశే ఒకవ్వుడు 
బలవంతులు మరియొకవుడు బలహీనులగుటకు 
కారణమేమి? దీనికి చెకి కన్చించు కారణము 
చేదు. కొంచెము లోవలికి (వలయును, 


వారి వారి జన్మాంతర కర్మ వరివాక మును 
బట్టి వారి కట్టి జయావజయములు గకలిగినవని 
చెవ్చవలెను, లేక స్వభావములు కారణము 
లుగా చెన్నవలయును, కాని ఈ నంభావము 
గాని కర్ణగాని కాలము నాశయిచి కారణ 
ములగుచున్నవి గాని, వాటియంతట యని 
ఫలమిచ్చుటకు, సమర్లములు కావు. జన్మాంతర 
మున చేసిన కర  కాలమువలన పరిణత జెంది 
ఫలమిచ్చుచున్నది. స్వభావమైనను డాని కను 
గుణమైన కాలమునం బే విజ్బృంభించు చున్న ది, 
కావున కాలమునే కారణముగా చెప్పవల 
యును, అప్పుడు కాలము మాత మేల + ఆపు 
డట్లు నిపుడిట్లు చేయవ లెను అన్నచవో అపుడు 
నిపుడు అనునవి కాలభేదములు, కావున నీ 
(వశ్న పుట్టుటకు తావులేదు. కాలమువేత 
కర్మకు వరిణతి స్వభావమునకు - వృద్ది సైన్య 
ములు కలుగును - అని యొప్పికొనక తవన్పదు, 
ఈ స్వభావమన్నది; గుణములను వట్టి 
యుండును. కావున దీని వృద్ధి పైన్యములు 
గుణములకు సంబంధించినవి, కాన్రన కాలమును 
బట్టి గుణములయందు వెపమ్యు మేర్చడుట తట 
స్టించును. గుణములనుబట్టి స్వభావము, డానిని 
బట్టి కర్ణ్యయుండునని తేలినది, కావున నైవ 
మ్యముగాని, వత్సపాతముకాని, కాలకృతము 


$04 


గుణకృతమునని కేలినది. 'బాగుగచేయున్నది. 
మరి ఈశ్వరుని (వని యిం చేమున్నది ! 
ఈశ్వరుడు వారిని (వ వేశించి, వారికి జయము 
పీరిక వజయము నొనంగుచున్నా డంటిరిగదా | 
దానిమూా కేము. అన్న వశ్న యున్నది. 


"కాలముగాని, గుణములుగాని, స్వభావ 
ములుగాని, కర గాని జడములు, వానియంతట 
నవి ఫలమియ్య లేవు. కార్య కారులు గావు, 
ఈశ్య రాధిస్టి.తము లై నపుడు మాత మే యివి 
యన్నియు కార్య కారులగుచున్న వి, "కావున 
ఫలదాత ఈశ్వరుడు, ఈశ్వ రాధివ్టీతములు 
శాక, జడవ దార్థములు కార్యదతుము 'లెట్ల 
గును? కావున చేవతలయందు [వ వేశించి రాకు 
సుల కవజయమును, దేవతలకు జయమును 
ఈశ రు డీచ్చినాడని చెప్పిలీమి, నే ఫలిత 
మిచ్చుటకు ఈశ్వరుడు నమర్ధుడే, ఈశ్వ రాధి 
స్థితులు శానినో కార్యక రణ మునందు నమ 
ర్థులుగారు, మరి ఫలితమును సాందుటమా[తము 
జడ కార శ్రమగునా 2 ఈక 6 రాధిస్టితులు కాక 
అవజయముమాత మెట్లు పొందుదురు? అని 
వురల (వశ్నః 

నిజమే. అందుచేత నే బాధ్యుడు జాధకుడు 
కూడ ఈశంరుడే, రెండును ఈశ ర కార్యము లే 
అని చెప్వుటయే యుచితము, వారినధిష్టించి 
వారికి జయమిప్పించెను, వీరి నధిక్టించి వీరికి 
నవజయము పొందించను, అనుట నరియీ. 
కాని యిచ్చట (వశ్ననుబట్టి నమాధానమిట్లు 
చెప్పవలసి వచ్చినది, అభి పాయముమా (త 
మచే. ఈశ్వరుడు నర్వ్యభూతములయందు 
సముడు, [వియుడు, శ్నేహితుడునై. యుండికూడా 
చేవతలయందు నవత పాతము వహించి రాతసుల 
చేల నంభారించెనసిగ డా (ప్రశ్న, కావున 


శ్రీ రామకృన్ల [వభ 


శావతనసులను నంపహారిం చెనని యంగీకరించి నమూ 
భఛానము చెప్పవలసి వచ్చినది. 


మరియొకటి యాలోచింతము. సై విచార 
ణమువలన శేలిన ఫలమేమి? ఈశ్వరుడు, కర గ్ర 
ఫలదాతయని, ఏ గుణమునకు జయ కాలమున, 
నాయాగుణ| పథానులను చేరి తదన్యులకు నవ 
జయము కల్పీంచునని, వారికి జయము కల్లించు 
నని, ఫలడాతృత( లవణము చెవ్బబడినది, 
దీనిబట్టి చె (వశ్నయే యనంగత ముగ నున్న 
దని తేలును, వరీశ్నీత్తునకు కన్సించినది చేవతల 
తరఫున విష్ణువు రాక్షసులను చంపుటమా త మే, 
కాని రాతసులచేతిలో "దేవత లెన్నితడవు 
లోడిపో లేదు, డానిని గురించి వరీశ్నీత్తునకు 
(వశ్న పుట్ట లేదు, కారణమేమి? ఆయా నంద 
ర్భములందు చేవతలు గలిచినపుడు విష్ణువు 
వారికి నవోయము చేయుటయో, ఓడినపుడు 
అయనతో మొర పెట్టుకొనుట యో, జరిగినట్లు 
చెప్పబడినది. రాతీసులు జయించినపుడు వారికి 
విష్ణువు సహాయము చేసినట్లుగాని, ఓడిన పుడు 
వారాయనతో మొటి పెట్టుకొన్నట్లుగాని ' చెవ్చ 
బడలేదు. దీనినిబట్టి వరీశీత్తునకు తోచిన దేమి? 
వినువాని శేవనిశై నను తోచునచేమి ? రాత 
సులు పరాకమవంతులు, పౌరుష వభానులు, 
-జీవతలు అన్యనహాయ మచేథీంచుచువారు 
అని, 


కాని న్యాయమునకు రాతసులు గూడ 
జయించుటకు పౌరుషము నెరపుటకు కారణ 
మిాశరుడు వారియందుండుటయే. నఠంగుణ, 
(పథానులుగావున చేవతల కీ విషయము తెలి 
యును, ఈశ రానుకూల్యము లేక అనుకూల 
ఫలితము కలుగదని చారికి తెలియును. అండు 
నేత వారీశ్వరుని (వార్థించుట, ఆయనవచ్చి 


భాగవత (వహ్లాద కథా తత్త విచారము 


నహాయవడుట చెప్పబడినది. రాతసుల 
కీగంగతి తెలియదు, చారు పౌరువమునే 
నమిిరి, వారి జయమున సేథ్యరుడే కారణ 
మైనను ఆ సంగతి (వముఖముగా చెవ్చబడక 
పోవుటకు కారణ మేమి? దె వానుకూల్యమును 
బట్టి కార్యములు నిర్వహంచుకొనవ లెననియు, 
అహాంకారమువలన అనరములు కలుగుననియు 
ఉవ చేళశము, రజ_స్హమస్సులు బంధ హేశతున్సలు, 
సత్వము మోత హేతువు అని చెవ్వుట పర 
మార్థము, కాబట్టి కాలశ _క్రిచేత ముభితములై న 
గుణములయందున్న చెవమ్యము సన్ని ధి 
మా(తముచేత వాని నధిష్టించిన వర మేశ(రుని 
యందున్నట్లు భాసించినది. 


బ్రక్తేకాక మరియొక విధమునగూడా సీ 
విషయమున న్యయించుకొనవచ్చును, రాతను 
లను విష్ణువు సంహరించుట వారియందు టే 
వముచేతనని యేల చెప్పవలెను? చేవ వత్‌ 
పాతము చేతయని యేల వెన్నవలెను? వదో 
శకారణమువలన వారికి అసుర జన రాగా వారి 


805 


నుద్దరించుటకు వర మేశ్యరుడు 'వౌరిసి స్వయ 
ముగావచ్చి నంహారిం చెనని యేల చెప్ఫుకొన 
రాదు? చూడండీ. చేవతలకు పరమేశ (రుడు 
సహాయము చేసినట్లు కన్చించినను వారి కెవరికిని 
ఆయన మోత మిచ్చినట్టు బంధనివృ _త్తిగాఏంచి 
నట్లు కన్చించదు, మరిరాతసులకో, వారెంతటి 
యదృష్టవంతలు ! న గరుడవా 
పహానారూఢుడై శంఖచక్ర నందక కామోాదకీ 
ఛారియై ఎదురుగావచ్చి వారికంఠముల నుత్త 
రించిన భగవంతునిచూచుచు  |(పాణములు 
వదలుచున్నారు. (పాణోత్క_ /మణ కాలమున 
వర మేశ్వర దర్శనము చేత నే వారికి తత్సా) ప్తి 
కల్గుచున్నది, వారాయన, యంటైక్యమై పోవు 
చున్నారు, ఇంతకంకు మహోన్నుగ హా మేముం 
డును ? పూర్ణము చెప్పిన సూత శ్రవిచారణవలన 
వేసికొనదగిన యన్వయముకం యొ ఇది సుఖతర 
ముగదా! కావున యిట్లు చెప్పుకొను 
చున్నాము, 


దేవా మనుష్యాః పశవః పక్షీవృక్షు 'సరీసృపాః 
రూపమే తదనంతస్య విస్టోర్భిన్న 'మివస్టితం 


చేనతలు మనుష సులు వశువులు వఠ్సులు ప పాములు మొదలగునవి 
ఛిన్నభిన్నముగా కనవడినను__అన్నియు అనంతుడై న విష్ణువుయొక్క- రూవ ములే, 


పురాణము, ) 


యథా హ్యేకేన చకేణ రథస్య న గతిర్భ వేత్‌ 
ఏవం పృురుషకారేణ వినా దైవం న సిధ్యతి 


ఒక చకముతో రథమును నడుపుటకు వీలు కానట్లు, 


దైవమును మాత మే 


నమ్ముకొని వడియు ఈ లోకములో సాధించుటకు వీలుకాదు, కావున కార్యసాధ నకు 
పురుష వయత్నమునుకూడ జోడీం ఇవలసియున్న ది, 


Gg వల్క' న్ట ఖతి 





(ర) రా న్‌ క కథామృత హ్‌ 


(రెండవ భాగము) 
అనువాదము : [ప్ర వైణిక శ్యామా(ప్రాణ 


(శ్రీ) రామకృష్ణులు దతీజేశ్ణరమున 
భక్తులతో, | 


క్‌ శ, 18088 నం! జూన్‌ 4 న లేది, 
సోవమువారం, 


చేడు ఫలహోరిణీ కాలీపూజ జరుగును. 
అందుకే రాణిరాశ్చ్సణి మనుమడు శ్రైలోక్యుడు 
కుటుంబములో నహ కాళి కాలయమునకు వచ్చి 
యుండెను, 

(శ్రీ రామకృష్ణులు తమగదికి పడనుటి 
వెపున్నల వరండాలో కూూర్చొనియుండిీరి? 
(పక్కనే మాస్టరు ఉండెను, రాఖాల్‌ శ్రీ) 
రామకృస్థుని ఒడిలో తలబెట్టి వడుకొని 
యుండెను. అతనియందు శ్రీ) రామకృష్ణంలకు 
శాలగోపాలుని భావన గలదు, 


త్రెలోక్యుడు శీ కాళికా-బేవిని దర్శించుటకైై 
ఆ దారిన వచ్చుచుండుట (శ్రీ) రామకృష్ణులు 
చూచిరి. వెంటనే రాఖాల్‌ని లేచి కూర్చొన 
మని చెప్పిరి, త్రైలోక్యుడు (శ్రీ) రామకృష్ణులకు 
నమస్క-రిం చెను, 

(శ్రీ) రామకృవ్ల : (త్రైలోక్యనితో) హరికథ 
నిన్న ఎందుకు చెప్పింవ లేదు ? 

లలో: అవునండీ నిన్న హరికథ చెప్పిం 
చుటకు కుదర లేదు, 


(శ్రీ రామకృష్ణ : ఈ మారు జరిగిపోయిం 
చేదో జరిగిపోయింది. ఇకమాదట ఎవ్వడూ 
ఇట్లా కాకుండ చూడవలసినది. వర్పరచిన 
నియమములను అనునరించుట యీ మంచిది, 

త్రైలోక్య తగిన సమాధానం చెప్పి వెళ్ళి 
ఫోయెను, 


నీ రామకృష్ట : రామ్‌! త్రెలోక్యణాబుతో 
అటా నేను మాటాడీంది ఉచిత మేనా? 


రాము: మహాశయా! మరేమో 


చవ్పలేచే? 


తపు 


(శ్రీ) రామకృష్లు: (భ కులతో) పాజరా నా 
కిట్లా ఉవ'బేశం చేస్తుంటాడు, “నీవు భగవత్‌ 
చింతన నూని ఈ మోలురకై. ఎందుకు ఇంతగా 
చింతిసావు ( 


బండిలో బలరాముని ఇంటికి పోను చుంటిని. 
దారిలో హాజరా చెప్పిన చే 'దింతించుకుంటూ 
చివరకి జగన్మాతకు ఆ విమయాన్ని చెప్పితిని. 
వెంటనే జగన్నాతే కష్టముగా నాకీ దివ 
దృశ్యమును చూపించెను. ఈశ౧రుడే మనువ్య 
రూవములను ధరించియుండుటయు వ వి తాతు ల్‌ 
యందు అధికముగా (వకాశించుటయు ఆ దివ్య 
దృశ్యమునందు తిలకించికిని. వెంటనే సమాధి 
సితి నందితిని, మామూలుస్త్లితికి రాగానే “ఓరీ 
హజరా సీవు అనవసరముగా నా మనస్సును 
కలవరసరచితివికడా” అని వలికితిని, 


పీరు సాజాత్‌ నారాయణ నంరూపులని చే 
నెబుగుదును, నరేందునకు డేవాబుడి కొంచ 
మైనను లేదు. వానిని చూడవలెనని నా 
మనస్సు వరితపిం చెడిది. ఒక నాడు బోలానాథ్టుని 
ఇట్లు అడిగితిని, ఇటేమి ఆశ్చర్యము! ఒక 
కాయస్థ బాలకుని చూచుటకై నా మనస్పిట్లూ 
పరితపించుచున్నది! నా క్ట అర్థమగుట 
లేదు. బోలానాథుడు ఇట్లు బదులు చెప్పి 
నాడు, “దీని సమాధానం మహాభారతంలో 
ఉన్నది. సమాధినుండి మహాపురుషులు సామా 


శ్రీ) కామకృక్ల క ఇామృతళము 


న్యస్థితికి వచ్చినవ్వుడు స న _త్త్వగుణ నంవన్నులగు 
వారల సాంగత్యము నిచ్చగింతురు | 

ఆహో! ఆ రోజులలో రా తింబవళ్ళు ఎట్లో 
గతచిపోయినవికచా |! నరంచా ఉన్నత్తూనివ'లె 
(పవ _ర్తించితిని, నాకు పిచ్చి వట్టినదని తలచి 
వివాహము చేసిరి ! 

రామలీల చూడటానికిపోయి వేషాలు వేసిన 
వారిని సాతౌత్‌ వీతారావమలడ స్ట పాను 
మంతులుగ భావించి పూజించితిని, 


మరొక రోజు పొగడ చెట్టుకి డ సిలిరంగు చీర 
కట్టుకొనియున్న ఒక వేశ పను చూచి సొవోత్‌ 
సీతాదేవిగా భావించితిని. రావణుని పరనుండి 
విముక్తి పొందినమై (శ్రీరామునివద్దకు పోవు 
చున్నట్టుగా భానించితిని. అటువై నృహాతప్పి 
బాలసేపు వడీయుంటిని, 


ఒకదినము కలక తా మైదానమునకు 
పోయితిని. ఒక చెట్టును అనుకొని (త్రిభంగిగ 
నిలబడియ న్న ఒక ఇ్పంగ్గీ షు బాలకుని చూచి 
తిని, మురళీగానము చేయుచున్న శ్రీ) కృష్ణుడే 
అను భావము కలిగినది, 

సిహోరునందు గొల్ల బాలకులచే ఆహారము 
తినిపించి తిని, (వేవచ్లెలోని గోవెబాలకులని వారిని 
భావించికిని. వారు తినుచున్న ఆహారమునుండి 
కొంత (గ్రహించి మహా వ సాదముగా భుజించి 
తిని, 

కొందరిట్లు తలం చెదరు, * మేము నంసార 
ములో బంలంధింవబడిన జీవులము. మాకు జ్ఞాన 
భక్తులు కలుగ నేరవు”, కాని గురుకృవ 
ఆయన్న వ భయమూ తేదు. సీ వెవరు? నీ 

రూవమేమి? అనేది గురువు బోధించును, 

లు చేయగాచేయగా అన్నీ విశదవడును, 
చివరకు భగవంతుడే సత్యము, తక్కి.నదంతా 
అనిత్యము అని బోధవడును, 


807 

ఒక కథ వినుడు: నిండు గ ర్భిణి 
అయిన ఒక పులి గొతైలమందనై ఉలికి 
నపుడు [వనవించి మర ణించినది.  పులిపిల్ల 


య. (బతికి గాక్టావి ల్లలతో చాటు ఆడుచు, 

హరించుచు గడ్డి శి రినుచూ, గొత్హైవలె అజ 
చుచూ పెరిగి పెద్దదగుచుండెను. ఒకరోజు 
ఒక పులి ఆ గొథైల మందచై డఉజటిశెను, 
అక్క-డ గడ్డిని తినుచుండి బెదిరి వరినెత్తుచున్న 
మజొక పులినిచూచి ఆశ్చర్యవడి "వేగముగా 
వెళ్ళి దానిని వట్టుకొనెను, అది గాశ్రైవలెనే 
బెదరి అజచుచుంజెను, ఆ పులి దానిని ఒక 
జలాశయమువద్ద కు ఈడ్బుకొనిపోయి “సళ్ళలో 
సీ ముఖమును చూడుము. నాలాంటి ముఖమే 
నీది నీవు నేను బేజాతివారము వేజుకాము” 
అని ఉదోధించి బలాత్కారముగా మాంస 
మునుకూడ తినిపించి తరువాత తనతో అడివికి 
తీసికొనిపోయెను. 


బెన్తవాడొకడు ఒకర్మాతి ఒక తోటలోని 
మడుగులో దొంగతనము వలలువేసి చేవలు 
వట్టుచుంజెను, చమాడుకు యజమాని మేలు 
కొని దివిటీ వెలిగించి కొందరు వనివారలను 
వెంట బెట్టుకొని తోటలో _ వెదుకజొ చ్చెను, 
బె_స్తవానికి తెప్పించుకొను ఉపాయము కనబడక 
ఇటు అటు వరుగులిడుచుండెను. అుత ఒక 
చోట ఒక బూడిదరాశిని చూచెను, వెంటనే 
ఆ బూడిద వంటినిండ అలుముకొని కొంతదూ 
రములోఉన్న ఒకవృశుము క్రింద కండ్లు మూసు 
కొన కరార్చొ నెను, దొంగను వెదుకుచుండిన 
వారు అతడ్నిచూచి ఎవరో సాధువు అని 
ఛావించి మరోవైపున వెదకుటకు వెళ్ళిపోయిరి, 
తెల వారగనే “ఎవరో మహాతు పలానా 
వారి తోటలో వేంచేసియున్నాడు ” అనువా అ 
చుట్టుపట్ల (గామ ములకుగూడ ప్రాకినది. 
తంజోవతండములుగా వ ల్లైపజలు పుష్పములు, 


శీ రామకృష్ణ (వభ 


ఫలములు, నారిశేళములు, కానుకలతోవచ్చి 
అతనిని సందర్శించుచుండిరి.  కౌపీనధారియై 
యున్న ఆ బెస్తవాడు మనస్సులో ఇట్లను 
కొనెను. “నేను నిజమైన సన్నా రసి కాదు, 
శేవలము వేవధారియైన నావై లోకులు ఎంత 
భక్తి చూపించుచున్నారు. నిజమైన సన్న్యాసి 
కాగలిగితే ఛభగవంతునే పొందగలను, నంచే 
హుూము ఏమున్నది? సంసారమును వదలి పెట్టి 
ఇక నిజమైన సాధువు అగుటకు (వయళల్నిం 
చెదను,”” 

మణిలాల్‌ :. మహాశయా! 


భగవంతుని 
వ్‌ స్థానములో ధ్యానించవ లెను, 


(శ్రీ) రామకృష్ణ : హృదయములో. భగ 
వంతుని ధ్యానించుటకు అదియే తగిన స్థానము, 
మణిలాల్‌ ని రాకారవాది, అందుచే శ్రీ) 


రామకృష్ణులు కబీరుదాసు గీతిని ఒకటి వానికి 
వినిపించిరి. 


సాకార్‌ అమార్‌మా, నిరాకౌర్‌ అమర్‌బాప్‌ 
కాకే నిందా కౌకేనందే దోనోం సల్లాభారీ i 


గానమునకు పుట్టుకస్తానము హృదయము, 


నుండి ధ (నిరూవముగా 'వెలువడును, 


(సాకారము మా తల్లి, నిరాకారము మా 
తండి, (తాసులోని రెండు తట్టలూ నమానము, 
ఎవరిని నిందించను? ఎవరిని పొగడను?) 


పాలధారి వగలు సాకార ధ్యానము, రాత్రు 
లందు నిరాకార ధ్యానము చేసెడివాడు, ఏదో 
ఒక భావమును అవలంబించి విశ్వానముంచిన 
చాలును, సాకారమైనా, నిరాకార మైనా - 
కావలసినది [శద ఒక్కటి, 

లసినది (౪ ర 


శంభుమనల్లిక్‌. విశ్వానమే విశ్వాసము, అతడు 
బాగ్‌ బజారునుండి ఇక్కడకు నడచివ చ్చెడివా 
డు, “ఇంతదూరం నడచివ స్తుంటారు. ఏదైనా 
(వమాదము కలుగవచ్చును, బండిలో వచ్చుట 
మం-పిదిి” అని ఒకాయన సలహో ఇన్వగా 
అతను కం డ్రెజ జేసి “ఎంత మూ న ముగా 
మాట్లాడుచున్నావు! భగవంతుని స్టరించు 
కొనుచు నేను నడచెదను. ఆవదలు గీవదలు 
నా దగ్గర కెట్లు రాగలన్ర*” అని అన్నాడు, 


(నశేవం) 


భావోద్యేగము కలిగినపుడు అది అచ్చట 


ఆధ్యని లయబధమైనపుడు గానము అగును. శాంతి 


సౌభాగ్యముగల చేశ మాలోని గానము (వశాంతముగను ఆహ్హాదముగను ఉండును, సంతుభిత 
చేశములోని గానము ఉచేకమును అనంతృ_ప్తిని [వకటించునదిగ ఉండును, _పాడయిపోయిన 
"దేశములోని గానము విపషాదభరితముగను గతవై భవన్మరణత నిండినదిగను ఉండును, 


ఉదయించుటకుముందు, సూర్యుడు తన (వభ వే రా తికృతమగు చీకటిని పాజ[దోలునట్లు 
అభ్యుదయమును కోరు పురుషుడు ముందు అజ్ఞానకృత మైన రాగ బ్యేషాదులను పాజదోల 


న లెను, 


అద్వెతనద్ధి 


సదాశివం 


కీ శ, 1687 వ సంవత్సరము, వసంతే 
బుతువు, |పాతేఃకాలము, తూర్పు వంగ దేశము 
నందు (సవహించుచున్న పదానదిమోద ఒక 
వడవ మెల్లగా సాగిపోతున్నది. తూర్పు 
దిక్కును శోభాయమానము చేయుచు వాల 
భానుడు ఉదయించి, (పకృతి సౌందర్యమును 
దర్శించుటకు అంతవరకు ఆవరణముగా ఉండిన 
చీకటిని పూర్తిగా _ తొలగించివేసినాడు. 
వింత వింత పువ్నములను అతి నేర్పుగా 
అమర్చి (వకృతిమాత విరాట్‌ పురుషుని 
అర్చించు చున్న ట్లుగా ఉన్న డి_వృతులతా 
గులా బదులు పుమ్చీంచిఉండిన ఆ వసంతబుతువు 
శోభ. నానారకములైన వతులు ఉత్సాహ 
ముతో పరస్పరము సంభావణలు సాగించు 
కొనుచున్నవి, భావము స్ఫురింపకపోయినను 
అవి చేయుధ్వని మానవులకు | శవ ణానందముగా 
ఉండినది, 

వడవమిద న్నెండేండ్డ కాలుడొకడు 
తం[డ్మివక్క-న ఆసీనుడై యుండి తూర్చుదిక్కును 
ఎగ ్యాకుచుండిన బాలభానుని త చేశకముగా 
చరాచుచుంజెను, హృదయమును కలచివేయు 
చున్న ఒక దైన్య'భావమును, ఒక ఆవేదనా 
భావమును - ఆ చాలునిముఖము న్య కము 
చేయుచుండినది. ఉన్నట్లుండి [దైన్య ఆవేదనా 
కాయలు ముఖమున అంతరించినవి. మోమున 
గాం ము ద్యోతకమెనది, మందహాసముచే 
కలిగిన ముఖవికానము ఆ గాంభీర్యముతో విడ 
దీయరాని విధముగా మిళితమయి కాలుని 
నదనమునకు ఒక వినూత్న సౌందర్యమును 
కలిగించినది, 


హృదయములో అధిక్యము వహించిన వ 


భావతరంగము ఈ పరిణాముమునకు కారణ 
మెనది? 


“ఇకమిదట మాననులను స్తుతించను., 
మెప్పించను, దేవునిచే స్తుతించెదను, మెప్ప్ఫిం 
చెదను” - అను ఒక దృఢసంకల్పము బాలుని 
హృదయములో జనించినది. ఆ భావతరంగ మే 
విజృంభించి దైన్య ఆవేదనా భావతరంగములను 
అణచివేసి బాలుని వదనమునకు (వశాంత 
గాంభీర్య మందహాసవికాన మిళిత రామణీయ 
కమును తీసికొని వచ్చినది, 


ఆ సుకుమార చాలహృదయమును అట్లు 
అంతవరకు కలచి వేయుచుండిన అదెన్య ఆవే 
దనాఫావతరంగ ముల ఉద్భవమునకు గల 
కారణమువమి? అని అన్వేషీంచ దలచు 
కొన్నచో 'కాలచకమును ఒకరోజు పనుకకు 
(తివృవలయును, 


ఆశువుగా కవిత్వము చెప్పగల వారలకు లోక 
ములో ఎవ్వుడున్ను కొజత లేదు. కాని ఒక 
చాలుడు ఆవని చేసినచో లోకులు దానిని 
ఒక అద్నుతకరుగా మెచ్చుకొని “ఆహా అహా? 
అనెదరు. ఈ బాలునకు అఆ నేర్పు ఉండినది, 
చుట్టు[వక్క-ల [గామములవారిని “ఆహా అహా 
అనిపించుచుండెను. ఇది చూచిన ఆ పిల్లవాని 
తం డికి ఒక ఆలోచన స్ఫురించినది. తక్షణమే 
వీల్ల వానిని తీసికొని ఆ (పౌంతమును పరిపా 
లించుచున్న వాని నగరమునకు బయలుదేరెను, 


బయలు చేరుటకు గల (వయోజనమును వీల 
వానికి ఇట్లు చెప్పెను, “రాజు నసమీవమునకు 
నిన్ను తీసికొని వె ళ్ళెదను. అవ్వుడు నీవు ఆ 
రాజు నుద్దేశించి కొన్ని స్తుతివద్యములను చెప్ప 
వలసినది, రాజు తప్పక మెచ్చుకొనును, తరు 
వాత మనలను ఘన ముగ సన్మానించి 
వంపించును,”” . ' 


810 


తం డీ కుమారులు రాజు సమొవమునకు 
'వెళ్ళనారు, బాలుడు ఆశువుగా రాజును 
ఇంద్రుడు చందుడని స్తుతించినాడు, రాజు ఏ 
మాత్రము వినినట్లు లేదు. బలవంతుడై న వముతోక 
రాజుతో కలహము నంభవించినందున వరమ 
వాంకులమునకు లోనయిఉం డెను, కాబట్టి స్తోత 
ములను వినవ లెనను ఉత్సాహము, ఉబలా 
టము వానికి ఆ సమయమున ఎంతమూ తము 
లేదు. ఆశతో వచ్చినవారిని నిరాశపుచ్చక 
సన్నానముచేసి వంవవలెనను క రవ్యన్మృరణ 
అంతకన్నను చేదు, 

తం|డీ కుమారులు నిదుర పట్టని 
నగరములో గడపి వేకువజామున తమ (గామ 
మునకు బయలుదేరినారు, 


రాలని 


తూర్పున చాలభానుడు ఉదయించుచుం 
డగా [క్రింద వద్శానదిజలములు జలజల [పవ 
హీంచుచుండగా చెట్ల మోద వతులు కలకలా 
రానము చేయుచుండగా కోూలునకు మాత మే 
వదలిపోయినడిశీని ద లేని దీర్చ [తీ కారణ 
మైన హృదయలో భ్‌, 

బ్రల్లును వదలి పెట్టి నవద్వీపమును చేరినాడు 
బాలుడు, ఆ రోజులలో నవద్వీపము ఒక గొవ్ప 
విదా శేందముగా విరాజిల్లు చుండినది. నవ్య 
న్యాయశొ స్త్రమునకు ముఖ్యముగా చేరు గడించి 
ఉండినది, నవదీంవమునుండి పండితుడు వచ్చు 
చున్నాడని చెప్పినచాలును - తక్కిన (పాం 
తములందున్న వండితులకు భయము కలిగించు 
టకు! అక్కడ హారిరామ తర్క_వాగీశుడను 
సుప్రసిద్ధ నవ్యన్యాయ వండితుని ఆశ్రయించి 
నాడు బాలుడు, | 

చైతన్య మహో (ప్రభువు ఆగమనముతో 
ఉప్పొంగిన భ_క్షివవాహము వంగ దేశమును 
ప్లావితము చేయుచున్నరోజులవి. ఆ (ప్రవాహ 
ములో బాలుడున్ను తలమునక లై నాడు, 


'రామకృమ్ల (వ భ్‌ 


కృష్ణభక్తి పరవశుడగుచుండినను బాలుడు 
కొన్ని ఏండ్లలో నప న్యాయశాన్ర్రమునందు 
అపార మైన పొండిత్యమును గడించిన యువకు 
జె నాడు. ఎక్కడ చూచినను భక్త్యా వేశము 
పొంగులు నారుటను గమనించి మనస్సున 
ఇట్లనుకొనినాడు. “ఈ ఆవేశము ఎన్నాళ్ళు 
ఉండును? ఆవేశము చల్లారిపోయిన తరువాత 
చైతన సం పడాయము నిలుచుటకు ఆధార 
మేది? కాబట్టి చేను దీనికి తా తిక మెన ఒక 
ఆధార మును నిర్భిం చెదను,” 

భ_క్టి సంవపదాయములకు జీవుడు, జగత్తు, 
ఈశ్వరుడు అను పారమార్థిక భేదమును అంగీక 
రించవలసియున్నది. కాని భగవాన్‌ ఆది శంక 
రాచార్యుల అద్‌ త్ర సిద్ఞాంతే మో (శుతియు క్రి 
అనుభవ బలములతో హిమవత్పర్యతమువ లె 
అ|ప్రకంవ్యమై ఉండుటను యువకుడున్ను గుర్తిం 
చినాడు, 

ఉపాయమును ఆలోచించి మనస్సున ఈనిర్థ 
యమునకు వచ్చినాడు, “ోజొద్లులను ఓడించి 
అర్హ మతమును పునరుద్ధరించుటకు  కుమరిల 
భట్టు సంకల్సించినవాడై , బౌద్ధగురువుల దగ్గర నే 
శిష్యుడుగా చేరి వారిశాన్తముల లోతుపాతు 
లను తెలిసికొనివచ్చి చివరకు తన లత్యుమును 
సాధించినట్లుగా; నేనున్ను అధై (త గురువులను 
వోరి శిష్యునిగా నటించి వారిశా నముల లోతు 
పాతులను లెలిసికొనివచ్చి, ఆ తరువాత అడ 
తమును ఛిన్నాభిన్నము చేసెదను.” ఈ సంక 
ల్పముతో వారణాసినిచేరి అక్క_డ రామతీర్థ 
అను సన్నా వ్ట్‌స్‌ని ఆశ యించినాడు, 


రామతీరుని (పభావమువలన నటనాశిష్యడు 
కొన్న్యాళశే నిజమైన శిష్యుడై పోయినాడు. 
“4 తమో త్తమ భ క్షికి లక్షణము అభేదము. 
భేదముకాదు. భక్తికి పూర్ణ వికాసము కలుగ 
నంతవర కే జీవుడు వేజు, జగత్తు వేటు; ఈక్వ 


అడై పతే సిద్ధి 


రుడు వేటు - అను భేదము స్ఫురించుచుండును, 
కాని వేదముల 3రమతాత్సర్యము జీవ 
(బహైక్యమే” - అను నిశ్చయమునకు వచ్చు 
టకు యువకునకు వాలరోజులు వట్ట లేదు, 


(శద్దాభ కి పురస్సరముగా  శుళూవష 
వేయుచు గురుముఖతః తెలిసికొన వలసిన 
జా వ్రువిషయములన్నియు శతెలిసికొనిఅయినది. 
ఆ తరువాత ఒకరోజు రామశీర్ణను యువకుడు 
పారి ౦చిసాడు నన్నా (న దీతను అనుగ 
Te roe s 


రామతీర్థ శిష్యుని మాచినాడు. ఆ చూపు 
లలో తనతల్లి చూపుల వాత్సేల్యముక న్నను 
ఎన్ని యో రెట్లు అధిక మైన వాత్సేల్లుము ఉన్న 
దను అనుభూతి శిష్యునికి కలిగినది. కొన్ని 
తణములతేరువాత గురువు ఇట్లనినాడు “మధు 
సూదనా, నిన్ను నాఅంతటివానిని చేసితిని, 
ఇవ్వడు సీవు నాకు నమానుడ-వైతివి, ఏ విధ 
ముగా ఇక నేను సీకు సన్నా్యానదీతు, ఇవ్వ 
గలను? ఇక్కడకు వచ్చినప్పుజే పీన అడిగి 
ఉండవలసినది, సరి అగి అట్లుండనీ. నీకు దీకు 
ఇవ్వగల గురువు ఈ కాశిలో లేకపోలేదు, 
విశ్వేశ్వర సరన్యతి ఉన్నారు. ఆయనను పోయి 
"వేడుకొనుము, ఆ స్వామి సీకు దీత్స. ఇన్వ 
గలరు.” 


విశ్వేశ్వర నరనంతి అను గహాముతో మధు 
సూదనుడు మధుసూదననర సతి అను నన్నా వసి 
అయినాడు, 


ఆ కాలములోనే చై త సంవదాయము 
నకు చెందిన వ్యానతీర అను మహా మేధావి 
'న్యాయామృతము” అను (గ్రంథమును రచించి 
నాడు, నవ్యన్యాయమునందు మహాోవండితు 
డైన ఆయన తన అద్భుతవాదకౌళశలముతో 
ఆ (గంథమునందు, అ త తగిద్రాంకన్లు అపై 


811 
తుకము, అసంగతము, అయ థార్థము అని 
వీరా ఏ ఎనించినాడు, 

శంకరభగవ త్చాదుల భామ్యములందు 


అచంచలమైన విశాంనము అడై గతులకున్న ది 
గనుక వదివేల న్యాయామృత ములు వెన బడి 
నను ఏమియుకాదు. కాని సిద్ధాంతముల వై 
వచ్చు ఆతమేవణలకు తగిననమాధానము చెవ్చ 
వలసిన బాధ్యత (అందరు స్వీకరించవలసిన ఆవ 
సరము లేకపోయినను) కొంచ జై నను స్వీక 
రించవలసియున్నది. 


“న్యాయామృతము” నకు తగిన నమాభాొ 
నము చెప్పవలసిన బాధ్యతను మధుసూదన 
సరన(తి సీ్యకరించినాడు, చైవఘటన ఎంత 
చిత్రము! అృద్వైతమును ఇిన్నాభిన్నము చేయ 
సంక ల్పించిన నవద్విపయువకు దే వారణాసిలో 
మధుసూదన నరనంతిగా వరిణతివొంది అద 
తమునకు ఒక కోటను. సరవతులు నమిపిం 
చుటకై నను అశ క్యమెన దానిని నిర్తింవ 
సంకల్పించినాడు, ఆన౦కల్పమును ండి'యీ 
“అద్వైత సిద్ధి అను మహా గంథము ఆవిర 
వించినది. అద్వైత సిదాంతముళలో మంచి 
పొండిత్సము నంపాదించుకొనవ లెనను అభిలావ 
గలవారందరకు అవశ్యము పఠనీయమై ఈ 
అదై్యతసిద్ధి ఈనాటికీ విరాజిల్లుచున్న ది, 





వ్యాసతీర్థుల న్యాయామృతమునకు నమా 
థానముగా మధుసూదన నరన్యతి అడై (త 
సిద్ధిని రచించినాడు. అడి నరియే ! కాని గీతకు 
వ్యాఖ్యానము చేయవలసిన అవసర మేమున్నది? 


- ఆచార్యశంక రులు ఈవర కే గీతకు అత్యుత్తమ 


మైన వ్యాఖ్యానము చేసియున్నారుక దా ! అది 
అని ఒక నంచేహము, నిజమే, 
ఆచార్వ శంకరులను మించి గీతకు వ్యాఖ్యానము 
చేయు శాటార్డ ల్ట్‌ము ఇంశెవరికున్నది ! శాని 


వాలదా ? 


$12 


నన్నా వీసగురువై న వి క్యేశ్వర నరనంతి న ను 
శిరసావహించి మధుసూదన నరస్యతి గీతకు 
'గూఢార్థ దీపిక) అను ఛామ్యమును రచించి 
నాడు, 

“ఓం నమః వరమహంసాస్యాదిత చరణ 
కవుల చిన్భక రంధాయ భ కృజనమానన సీవా 
సాయ (శ్రీ రామచం| చాయి - అని దైవము 
నకు నమన్కరించి గీతా వ్యాఖ్యానమునకు 
పూనుకొసినాడు, 

“భగవత్పాద భాష్యమాలో చ్యాతి (ప్రయత్నతః 

(పొయః (పత్యక్షరం కుర్వే గీతాగూఢార్డ దీపికాం" 

భగవ త్చాదుల భావ్యమును అతి [పయత్న 
ములో ఆలోచించియే గీతలోని (వతి వదము 
నకు గూఢార్థ దీపిక అను వ్యాఖ్యా నమును 
చేయబోవుచున్నాను - అని మొదటి శ్లోకములో 
చెప్పియుండుట గమనించదగినది, 


కృవ్వ'భ_క్తి వరవశుడుగా కదా మధుసూద 
నుడు నవద్వీవములో ఉండినది! అఆచై సలి 
అయిన తరువాత ఆభ క్షి వ మయినది? ఏ 
మయినదో మధుసూదన సరన్వతినే అడి ₹దము, 
ఆయన ఇట్లు ,చెవ ఫాచున్నాడు 


శ్రీ) రాముక' ల్స్‌ (వభ 


ధ్యానాభ్యాస వశీకృతేన మనసా తన్నిర్షణం నిష్కి.9 యం 
జ్యోతిఃకించన యోగినో యదిసరంసశ్యంతి పశ్యంతు తే 

అస్మాకం తు తదేనలోచనచమక్కారాయ భూయాచ్చిరం 
కౌళిందీ పులినోదరే కిమపి యన్నీలం మహోధావతి. 


ధ్యానాభ్యాసముచే కలిగిన అతినిర లమైన 
మనస్సుతో యోగులు నిర్జుణము నిమ్మీ) 
యము అయిన వర మజ్యోతిని దర్శించిన దర్శిం 
తురుగాక ! మాకు మ్మాతము ఎల్లవ్వుడు నయ 
నానందముగా కాళింది నదీతీరములో వరుగిడు 
చున్న ఆ నల్ల నిజ్యోతియే దర్శన మిచ్చు 
చుండునుగాక ! 

నంశీ విభూషితకరాన్నవ నీరదాభార్‌ 

పీతాంబరాదరుణ బింబ ఫలాధరోష్టాత్‌ 

పూర్ణందు సుందరముఖాదర విందనే(త్రాత్‌ 

కృష్ణాత్సరం కిమపి తత్త్యమహం న జానే 

పిల్ల న|గోవి చేత బట్టుకొనియున్న వాడును, 
నీల మేఘశ్యామలుడును, పీ తాంబరుడును, 
అరుణ కాంతులు వెదజల్లుచున్న అధరములు 
గలవాడును, వూర్ణ చం|దునివ లె సుందర మైన 
వదనముకలవాడును, ఆరవించాత్వుడును అగు 
కృష్ణునకు మించిన తత్త సము నాశేమియు 
తెలియదు, 


అనంతళాస్త్రం బిహు వేదితవ్యమల్పళ చ కాలో బహవళ ఎ విఘ్నాః 
యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబుమి[శం॥ 


తెలుసుకోవలసిన శా న్త్రవిషయాలకు ఒక లెక్క. ఒక వరిమితి అనేది లేదు, జీవిత -కాల'నెళా 
అల్పము. అల్పహలో ఎన్నియో అంతే రాయములు, కాబట్టి న్‌ ఇపాలనుండి పొలనుమా|త్ర మే 
(గ్రహించు హొంనవ లె బుద్ధిమంతుడు (శేష్టతమమైన (గంధ ములనుమవూ[త మే వఠించవ లెను, 


6 తరగత, 


(శ రావకృష్ణ్టుడూ--వాత్సల్యభావము 
దాములూరిసత్యనారాయణ 


జటాభారియను నాతడు చేశనంచారియెన 


సాధువు, ఇతడు (శ్రీరామభ కుడు. ఈ భికా 
(గణి చిరకాలము (శ్రీరామ దేవని తన ధ్యాన 
పూజాదికములచే స-తుష్టునిజేసి, ఆయన 
దర్శన భాగ్యమును బడయగలి చెను. జటాధారి 
కోరినవిధమ న, గ్రీరామచందు డతనికి ఛాలుని 
రూవమున (పత్యవమగుచుం డెను. శాలరా 
ముజే జటాభారికి సర్యసంము, 


జటాథారి బాలరాముని తనతో భుజింవ 
చెడివాడు. అతనితో ఆడుకొ నెడివాడు అత 
నికి నకల వరిచర్నలను చేనెడివాడు, ర్మాతు 
లందు నిదించునప్పుడు బాలుని తన|వక్క-లో 
వండుకొన 'బెట్టుకా నెడివాడు. తన యారాధ్య 
చేవుని నమశమున జటాభారి నర్యమును 
వురచిపోయెుడివాడు, 


తనకుకలిగిన ఈ భగవ త్పామోత్కార మును 
గురించి, జటాధారి ఎన్నడును, ఎవరితోడను 
చెవ్చలేదు. కాని, ఈ రహాన్యము వరమహాంన 
వారికి తెలియకుండ ఉండునా | 

జటాధారిని గురించి, (శ్రీరామకృష్ణ వరమ 
పహూంనవారు శిష్యులతో ఇట్లు చెన్పెడివారు : 
“బాబాజీ రావులాలు (చాలరాముడు) నకు 
యావజ్జీవ భ కుడు. తానెక్క_డకు వెళ్ళినను 
చాలుని వెంటదీసికొని వెళ్లెడివాడు. భియోవృ 
తిచే గడించిన వ దార్థములను వండి బాలరా 
మునికి పెక్టైడీవాడు. ఒక్కొ క్క-ప్వ్పూ డేదియో 
తెచ్చియివ నని చబాలరాముడు మారాముచేసెడి 
వాడు, అల్లరిపిల్ల' వానివలె గోలచేసెడివాడు, 
అహోర్మాతములు జటాధారి ఆ విగ హామునకు 
శీవ చేయుచు నిత్యా నందస్థితిని అం చెడి వాడు, 
బాలరాముని చేష్టలను నేనుచూచితిని. వానిని 
కని పెట్టుట రోజంతయు  ఛావాజీ యొద్ద నే 

4 


గడవెడివాడను. ఈ విధముగా 
గడచినవి, 

“బాలరామునకు, నాకు మిక్కిలి స్నేహ 
మయ్యెను. జటాధారియొద్ద నేనున్న ంత సేపు 
జబాలరాముడు ఉల్లానముగా ఉంజెడివాడు, నే 
నచటనుండి లేచిన తవణమే, బాలుడు నా 
వెంటబడి నాగదికి వచ్చెడివాడు, ఇక వాదము 
లతో వాని ఎదుట మనమాగ లేము, మొదట 
నేనిది (భమ 'యేమోననుకొంటిని; తన సేవ 
కొజునై యావజ్జీవమును అర్చించిన జటాభధారిని 
విడచి, (క్రొ_త్తవాడనగు నాయొద్దనే యుండి 
పోవుటకు బాలరాముజెక్టైచ్చగించును?! ఒకటి 
రెండు వర్యాయములు, నేను మోనపోనవు 
చుంటినేమోనని తర్కించుకొంటిని, కాని, 
(వతిరోజును అశ్షు జరుగుచుం జెను, మిమ్ముల 
నెంత స్పష్టముగా చరాచుచున్నానో, బాలరా 
మునికూడ అశ్హు జూచితిని, 

“ఒక సమయమునందు నా ఎదుట ఒయ్యా 
రముగా నృత్యము చేసెడివాడు. మరియొక వ్వుడు 
నా వీపుమోదవచ్చి వ జెడివాడు; ఎత్తుకొనమని 
నన్ను బలవంతము చేనెడివాడు, అవ్వుడవ్వుడు 
బాలుని నాయొడిలో కూర్చుండ బెట్టుకొ నెడివా 
డను. కాని వాడుండెడివాడుకాడు, ఆ ఎండలో 
పొలములమోద పోయుడివాడు, ముండ్ల వొదల 
నుంచి పుషవ్నములు గోగెడివాడు, లేదా గంగా 
నదిలో మునుకలు బెళ్లైడివాడు, ఎండలో 
వరుగి తకుమయ్యా నీవదములు బొబ్బ 
తెక్కు_ను ; నీళ్ళలో అంత సేపు నానకుము. 
జలుబు చేసి జ్వర మువచ్చునని నే నెంత మంద 
లించినను పెడ చెవిని 'బెక్రైడి్‌వాడు, ఆ సుందర 
నయనములతో నావంకచూచి, చిరునవు 
న వెడివాడు. కొంయెపిల్ల వానిన లె నన్ను పరిహో 

ము చేయుచు వెక్కిరిం చెడివాడు, 


దినములు 


814 


చే నవ్వుడవ్వుడు తాలిమి కోల్యోయి, 
బ్రిదిగో ఆగుము అల్లరిపిల్లడ, నిన్ను చిదుక 
కొ న్రైదను చూడుము - అని యర చెడివాడను, 
వానిని దూరముగా లాగుకొనిపోయి, రకరక 
ములగు అటవ స్తువులనిచ్చి గదిలో కూర్చొని 
అడుకొనుమ నెడివాడను, కాని ఒక్కొక్క 
వ్వుడు, నేను వానితో వడ లేక, వానిని బాబెడి 
వాడను, కన్ను లనీరు నించుకొోొని, వణకెడు 
చెదవ్రులతో బాలరాముడు నావంక చూడి 
వాడు, అయో! వానినట్లు దండించినందులకు 
నేనెంత రెవరెవలాడి పోయితిననుకొంటిరి ! 
నేను బాలుని యొడిలో గూర్చుండ బెట్టుకొని 
ఓ డా ర్చెడివాడను, అవన్నియు వాన్త్వవముగా 
జరిగిన విషయములు, 


“ఒకరోజున నేను స్నానార్టము బయలు 
చజేరితిని, చాలరాముడుకూడ నా వెంట వత్తు 
ననెను, 'నళే” నని నేను వానిని తీసుక వెళ్ళితిని 
కాని, సీళ్ళలోనుంచి రాడాయనే; నే నెంత 
మందలించినను వినడయ్యె, అప్పుడు నాకు 
కోవమువచ్చినది, వానిని నీళ్ళ క్రింద అక్లే 


నొక్కి వట్టి, “ఏదీ, ఇవ్వుడాడుము నీ యిష్టము 
వచ్చినట్లు,” అని కనరితిని, పావము! ఊపిరి 


యాడక హాలుడు గిజగిజ కొట్టుకొ నెను. మరల 
నేశు అనుతావవడి వాని నెత్తుకొంటిని, 

ఒక వడు బాలు జేదియో తెచ్చియిన మది 
నన్ను కోరెను, నేను దానిని తే లేక పోయితిని, 
వానిక బే కావలయునట! వానిని మరపించుటకు, 
చక్కగా ఉఊకతీయని యటుకులనిచ్చి తిను 
మంటీని, పావము! నమలునవ్వుడు ఆ సుకు 
మార బాలుని నాలుక గీజబుకొనిపోయినది, నే 
నా దృశ్యమునుజూచి భరించలేక పోయితిని, 
చే నెంతయో వడ్చితిని, బాలుని నా యొడిలో 
కూర్చుండ బెట్టుకొని, “నాయనా, రామచంద్ర ! 
మో తలి ల్లి కౌసల్యా టేవి అమిత వాత్సల్య ముతో 


(శీ రామకృష్ణ ప్రభ 


సీక్రు 'వెన్నమిగడలు గడువం బెట్టినది, నేనో 
అవివేకినై, సీశెట్టి కఠినప దార్థముల నిచ్చితి 
నయ్యా యని విలవించితిని,”” 

వరమహాంన వారీవిషయములను చెప్పుచు, 
తద్భావవరవశుల్రై మిక్కి-లి విలపించిరి, విను 
చున్న వారి శాదయములును కరగిపోయిను, 

వరమహాంనవారు మరియు ఇట్లు చెప్పిరి: 
““శ్చా శ్రాజీ భోజనము తయారు వేసి యుం చెడి 
వాడు. కాని ఆ సమయమునకు వాలరాముడు 
అతనికగుపిం చెడివాడుకాడు, చాలునిశై వెదకి, 
విసిగి వేసారి, బాబాజీ నాగదియొద్దకు వచ్చెడి 
వాడు. అప్పుడు శచాలరాముడు నాతో ఆడు 
కొనుచుండును, 

“బాబాజీ మనసులో నొచ్చుకొని ఇట్ల నెడి 
వాడు : “భోజనము సిద్ధముగానున్నది. నేను సీ 
కొర శై. వెదకులాడుచుంటిని, నీవో, ఇచ్చట 
సుఖముగా ఆటలాడుకొనుచున్నావు! సరియే 
అది నైజమేనాయ, నీకు కనికరమనునది "లేదు, 
సీ ఇచ్చవచ్చినట్లు చేయుదువు, కఠినుడ వై, నిర్ల 
యుడ వై, నీవు తలిదండులను విడచి కాననముల 
శీగతివి. నీ వియోగమును నహింవజాలక సీతండి 
గుండె (బద్దలై చనిపోవ ఆయన శవమును 
జూచుటకై నను రాకపోతివి, ఈ విధముగా 
చీవాట్లు వెట్టుచు చఛాబాజీచాలుని భోజనమునకు 
రీసికొని'ెళ్ళెడివాడు. ఇాలరాముడు నన్ను 
విడచిపోవుటకు ఇష్టవ జెడివాడు కాడు, ఆ బాలుని 
వదలిన పెట్టి యుండ లేక బాబాజీకూడ నా యొద్ద 
చాలరోజుల వరకుండెను. 

“ఒకరోజున జటాభారి నాతో, ఏడ్చుచు 
ఇట్లనియెను : “అత్యంత దయామయుడగు 
రామలాలు (బాలరాముడు) నా కోరిక నెర 
చేరినాడు. నేను కోరినతూసమున నాకు 
(పతే కొమయినాడు. కాని, చాలరాముడు 
నిన్ను వదలి రాడట! సీ యొద్దనే యుండునట్ల! 


శ్రీ) రామకృష్ణుడు... వాత ఎల్యభావము 


కాని నేనిందులకు దుఃఖంవను. జూాలుడు నీ 
యొద్ద నేయుండి సుఖముగా అడుకొనుచున్న చో 
నాకు సంతోవము. వాడు సుఖముగా ఉన్న 
నా కంతియే చాలును, వానిని సీ యొద్దనే సుఖ 
ముగా ఉండనిమ్ము. శ్రాలుని నీకు ఒప్పగించి, 
నాదారిన నేను పోవ్రచున్నాను.”” 

ఎంత చిత్రముగా, మధురముగా ఉన్నది! 
ఈ నంఘటన, అవును; (శ్రీ) రామకృష్ణ వరమ 
పాంనవారి జీవతకథలోని వుధురతరవముయిన 
నంఘటనములలో ఇదియొక టి, 

అయిన, దీనివలన తెల్లమగునచేమి? భగ 
వంతుడు భ కజన సులభుడు, ఆయన మనకో 
అతి నమొోపములో ఉన్నాడు; మనలను అత్య 
ధికముగ (చేమించుచున్నాడు. 

భగవంతుడు.__మన కత్యంత నమిోవమున 
ఉన్న.మనలను అధికముగా (మించు 
చున్న ___ భగవంతుని ___ మనమందరమును 
వల చూడ లేకున్నా ము ? నిజముగా, భగవంతుని 
జూడవలయునను ఆవేదనయే మనకున్న చో 
మనము తప్పక ఆయనను చూడగలము ! కాని 
అట్లు చేయుచున్నామా? మనకీ విషయమున 
ఓర్పు తక్కువ. [పావంచిక విషయములకో, 
మన మెంత కాలనుయినను వేచియుందుము, 
కాని మనము కోరగచే భగవంతుడు (వత్య 
తము కావలయునది మనయాశ, మన మెంత 
చేవటికిని ఐహిక విషయములలో చిక్కుకొని 
పోతిమి. మనకు భగవంతుజెట్లు కాన్బించును? 

జటాభారి తన మైహిక వాంఛలను సుఖ 
మును పరిత్యాగము చేసెను, అతని జీవితమున 
ఒకీయిక లత్యుమును వెట్టుకొనెను. అది 
భఛభగవత్పాతమాత్కా_రము, వాత్సల్య భావమున 
అతడు భగవంతుని ఆరాధించను. అహో 
ర్మాతములు, త బేకదీశతో అతడు చలించక 
థ్యానపూజలతో భగవానుని సంతుష్టిని జేసి, 
ఆయన దర్శనమును వడయగలిగెను, 


$16 


(శీ రామకృష్ణ వరమహాంనవారు వాత్సల్య 
భావమున దేవదేవుని అరాధించినది చూడుడు. 
ఆ వాత్సల్య భావమున తానును మాతృత్వ 
ములో లీనమై, కానల్యా చేవియి, బాలరాము 
నితో ఆడుకొనెను, పొడుకొనెను, భగచాను 
జైన (శ్రీరామమూ ర్రియు వారి నమావమున 
కాలుడై వ _ర్థించెను. ఆ సన్నా కాసులు బెట్టిన 
యన్నమును తినుచు, వారుపెట్టిన చీవాట్లు 
వినుచు, కొట్టిన దెబ్బలు తినుచు, ఆ మాయా 
మానుష వ్మిగహుడు వారుమాపు మాతృ్ళ 
(పసేమలో కీలలాడెను, 

శీ రామకృష్ణుని వాత్సల్యభావ [ప్రభావము 
మాచితిరా ! బలరాముడు జటాభారిని వదలి 
రామకృష్టునియొద్ద నే యురిడుటకు ఇచ్చ 
గించెను. భగవంతుడే భక్తుని వెదకికొనుచు 
వచ్చినాడు, 

శ్రీ) రామకృష్ణులవారు భగవతా తా. 
రమును ఎట్లు వడయగలిగిరి? నిప్కా-వట్యము, 
అఖండమైన యోర్పు, పరిత్యాగము- కావలసి 
నవి, వీనితోడనే (శ్రీ) రామకృష్ణుడు తన తీవ 
సాధనలయందు జయము గాంచగలి”ను, 

సూర్యా నమయ మగుచున్నవమూడు, రాతి 
వచ్చినవూడు, తెల్ల వారునవూడు, ఆయన ఎంత 
ఆవేదన వజెడివాడు! ఎంత విలపించెడివాడు | 
అవ్వుడే తన జీవితమున ఒకరోజు గడచినచే, 
భగవంతుని కననైతినేయని. ఎంత తపహాతహా 
"జెడివాడు ! భగవంతుని చూడజాలని జీవితము 
వృథాయని సాహాసమునకు సహితేము కడం 
గినాడు! అవుడే' భగవతికాళి అయనకు 
సామోత్క-రించినది. 

కావున, ఒక్కమాటలో చెప్పినయెడల, 
కావలసినది ఆవేదన! అవ్వడు భగవంతులి 
మనము వెదుక నక్కర లేక, భగవంతుడే 
మనలను వెదకికొను చువచ్చును, 


వారాల నావ అసమ 


సి, వి, రాం 


భగవంతుడు జగత్తులో చరాచరము 
లన్నిటియందును వ్యాపించిఉన్నాడు, రోగుల 
వ్యాధులను నివారించుటకు వైద్యశాలలో 
చైద్యులున్న రీతిగా భగవంతుడు జీవులకు కలుగు 
జననమరణమను వ్యాధిని నివారించుటకు హృద 
యంలో నివసించియున్నాడు, 


అట్టి దైవము జగ(మంతటా వ్యాపించి 
యున్న ప్పటికీ జానుల హృదయములందును, 
చేవాలయములందును, స్పష్టముగా [వకాశించు 
చున్నాడు, జూనుల హృదయములందు నిర్దుణ 
మూ ర్తిగాను, ేవాలయములందు నగుణ 
మరా _ర్టిగాను నిలిచియున్నాడు, 


పొలలో వన్న దాగియున్నను కంటికి కను 
ఫించదు. ఆ పాలనే వెరుగుగావూర్చి తరిచి 
నవ్వుడు వెన్నముద్దగా కనుపించుచున్నది. ఆ 
విధంగానే జగమంతటా వ్యాపించిన భగ 
వంతుడు వమ్మిత చేవాలయములలో వ్మిగహ 
రూవంగా దర్శనమిస్తున్నాడు, 


కాబట్టి పరిపూర్ణ ఆత్త జానముతో నిండిన 
పుణ్యమూ రులను చేవాలయములోని దేవతా 
మూర్తులను ఆరాధించినవారికి  _దెవసాతూ 
'త్మా_రము లభించుననుటలో నందేహాము లేదు, 


భగవంతుడు నర్వవా పి కాబట్టి ఏ చోటు 
నందైనను _డైవారాధన  చేయవచ్చునను 
భావము (కేష్టముకాదు, ఎందుకనగా పూర 
జన్నకర్శ వాసనలు నళింవనిబే భగవంతుడు 
సాయాత్క-_రింవడు, ఇతర న్థలములందు ఆరా 
ధించినవారి కర వాసనలు వాడిపోవుచనేగాని 
సంపూర్ణ ముగా నళించిపోవు, నిర్శలజ్ఞానులై న 
మహాత్ములు నివసించు స్రలములందును "దేవా 


లయములందును దైవారాధన చేయువారి 
కర్ణ వాననలు వూడి, ఛన్నమైపోగ లవు, 


తీక్ట్యమెన ఎండలో ఆర వేసిన వస్త్రము 
"వేడిగా ఉండునేగాని భన శ్రం కాదు. అ చే వ్ర 
మును సూర్య కాంత పు అద్దము మూలముగా 
వచ్చు కాంతిలో ఉంచిన భన్నమగును, సూర్య 
రశ్శకి లేనిశ క్రి అద్దం 
మూలంగా (వసరించు రళ్లికి కలదు. కారణ 
మేమన దూరములోనున్న సూర్యునియొక్క- 
వేడిని సూర్య కాంత పురాయి అకర్షి చి శేం దీ 
కరించి (వనరించుచున్నది,. ఆ విధంగానే 
సర్వత వ్యాపించిన చెవశ క్షిని జానులు 
యోగులు, చేవాలయములందున్న విగహా 
ములు ఆకర్షించి (వసరింవ జేయుట సత్య 
దూరముకాదు. కొబ టే అన్యస్థలములలో 
దేవుని ఆరాధించిన ఎండలో వేసిన వస్త్రము 
వమొదిరి కర్ణ నశింవదు, జ్ఞానుల సాన్నిధ్యము 
లోను,  చేవాలయములందును భగవంతుని 
ఆరాధించిన సూర్య కాంతము క్రింద ఉంచిన 
వృస్త్రిమువ లె కర నాశనమవుతుంది. కర్మ 
నాశనమైన వారికి దైవదర్శనం లభిస్తుంది. గనుక 
మఠములలోను బేహలయములోను ఆరాధన 
చేయుట ముఖ్య మైనది, 


సూర్షష కాంత పు 


చేవాబయములందున SY నిర్డీ వ వఠతిమలకు 
అట్టిశ క్షి కలదా? యను సంచేహాము వలదు, 
ఆ విగ పాములు చేవతలచేతను, మునులచేత 
ను నాయనారులను శైవభ క్తులచేతను, 
ఆళ్యారులను వెషప్టవభ క్షులచేతను, వీళాధి 
వతులచేతను, మఠాధివతులచేతను (పతిస్టింవ 
బడినవి, అందువల్ల , ఆరాధించువారియొక్క_ 


జై వారాధనా ఫలము 


కర ్రపాశములను నడలించి కోరిన వరములిచ్చి 
దయచదూాపించు పరిపూర్ణ శ_కి కలిగియున్న ది, 


గోవు శరీరమందంతటా పాలు నిండియు 
న్నను పొదుగుమూలముగా పాలను పిండినట్లు 
ఏశ్వమంతటా నిండిన భగవంతుని కరుణారన 
మును వవ్నిత దేవాలయములందున్న విగహా 
ముల మూలముగాను, జ్ఞానధనులైన మహో 
త్నులమూలముగాను పొందవచ్చును, 


వశీ ఆకాశమందు విహరించుటకు రెండు 
చెక్కలు ఆధారమైనట్లు భగవదారాధనకు 
పువ్బములును ఉదకములును ముఖ్యములై 
యున్నవి. పువములతో _పూజించునవ్ప్వుడు 
భక్తుడు తన హృదయమనుపుష్పమునే బేవు 
నకు అర్చించుచున్నా ననియు, ఉదకమును నమ 
ర్చించునపుడు తనకున్న నమ_న్తగుణములను 
"దేవుని పాదములకడ వదులుచున్నా ననియు 
భావంచుకొనవలయును, పుణ్యము చేసినవారి నే 
అట్టి పుప్పోదకములు లభించుచున్నవి. అట్టి 
పుష్పోదకముల పూజను మాచియే భగవం 
తుడు మెచ్చి వరము లిచ్చుచున్నాడు, 


చెరుకు నాలుగు గట్టులలో 
నాలుగు విధముల పాత్రలలో 
సీటిని తెచ్చెడి (స్ర్రీలనిరి 

అక్యా, వాటర్‌, పాసీ, వారీ, 


అంధులు నల్వురు, వనుగును 
తాకుచు నాలుగు వై పులను 
వనుగు రూవము నిట్లనిరీ 
స్థంభం, వీపూ పామూ, వేటా. 


క్రి 


నర్వ, తా వ్యాపించిన భగవంతుని పూజిం 
చుటకు త నయొద్ద నే సులభంగా!లభించు హృద 
యపుమృమును గుశోదక మును ఉవకరణముగా 


"భక్తుడు చేసుకొనవతెను, వానికి తోడుగా 


నిర్శలభ క్రి, ఆచారము ఉండవ లెను, 


కరుణామయుడై న భగవంతుని భ క్రిభావ 
ముతో యథావిధిగా పూజించిన వారికీని ఆరా 
ధనావిధానము తెలియక |కియామా|తముగా 
పూజించిన భ_క్రిపీనులకును, తగినంత ఫలితము 
దొరుకుచునే యుండును, 

న్యకమముగా పూజావిధానమును గు శ్తెరి 
గిన  శైవోపానకుడగు మూార్క-౦డేయుడు 
యముని బారినుండి తప్పించుకొని చిరంజీవి 
యెనాడు, 

క్రై లానవర్యతము పై బీల్యవృశముమోద 
గంతులు వేయుచున్న ఒక వానరము పార్వతీ 
వర మేశ్వరుల శీరస్సులందు ఆ విల వ్యతములు 
బడునట్టు చేసినది, ఉద్దేశ రహితముగా, 
[కియామా తముగా జేసిన ఆ పుణ్యమువల్ల 
ఆ వానరము ముచికుంద చక్రవ_ర్డిగా బుట్టి 
ముల్లోకములను పరిపాలించినట్లు పురాణములు 
చెప్పుచున్నవి, 


జనర వెల్లి! రంగులను 
పాంథులు నల్ఫురు చూచు చును 
చెప్పిరి యిట్లని గట్టిగను 
ఎరుపూ, వసుపూ, ఊదా, నీలం, 


(శ్రీ) గురుదేవులు యిట్లనిరీ 
అన్ని పేరులు చేవుని'వే 
అన్నిరూపులు దేవుని వే 
నగుణ నిర్ణుణాతీతుడును, 


వి, యస్‌, ఆర్‌, 


“దదదీి 


పూర్వం ఒక వుడు దేవతలకు, మనుష్యు 
లకు, అసురులకు ఉవ చేశం పొందాలనే తలంపు 
కలిగింది, తమ తం డియెన (పజావతి దగ్గరనే 
శిష్యులుగా చేరారు, శిమ్య త్యాసికి (వథానంగా 
ఉండవలసిన లతణం (బ్రహ్మచర్యం కాబట్టి 
వారందరు (బహ్ముచ ర్యాన్ని అవలంబించారు, 
అయినతరువాత  చేవతలు 
(వజావతిని సమిపించి “(వభో! మమ్ములను 
అనుశెొసించి వంపించండి ” అని (పారి వారు, 
(వజావతి వారికి ఉవ దేశంగా ది అనే అక్షరం 
మ్న్మాతమే ఉచ్చరించి “నను చేసిన ఉవచేళం 
అర్థమైందా 2? అన్నాడు 


కొంత కాలం 


“బాగా అరమెంది (వభో! “దమం అల 
వరచుకొనండి” అని మాకు ఉవచేశించారు., 
మేము స్యభావతః విషయలోలురం కాబట్టి 
మిరు. మాకావిధంగా ఉవదేళింఛారు - 
అన్నారు చేవతలు. ఓం (అవును) అన్నాడు 
(పజాపతి, 


ఆ తరువాత మనుష్యులు ఆయన్ను నమి' 


వీంచి అనుశాసించవముని (సారి ౦చారు, వారికి 
కూడ ఆయన 'ది అనే అతరమే చెప్పి “ఉవ 
చేవ అగ ౧ గ బులి కనిప 

స అర్థ మైంది, ఇంతకన్న హితమైన 
ఉః: చేశం ఇంకేముంటుంది ! మేము స్యభావతః 
లోభగుణం కలవారం కాబట్టి మారు మాకు 
“దత్తం (దానం) చేయండి” అని అనుశొసిం 
వారు,” అని బదులు చెప్పారు మనుష్యులు, 
(వజాపతి “ఓం” (అవును) అన్నాడు 

ఆ తరువాత అసురులుకూడ ఆయన్ను వేడు 
కొన్నారు ఉపదేశం చేయండని, వారికికూడ 
ఆయన ది అనే అతరమే వలికి “అర్థ మైందా”- 
అని అడిగాడు, 

మాకు బాగా ఆరముంది, స్యభావతః 
మేము (కూరులం, హీంసావరులం గనుక మిరు 


మాకు “దయకలిగి ఉండుడు” - అని బోధిం 
చారు.” అన్నారు అసురులు, (వజావతి కం 
(అవును) అన్నాడు, 

“దమం అలవర చుకొనండి, దానంచేయండి, 
దయకలిగి ఉండండి” - అని (న తి చేసిన 
అనుశాననం ఈనాటికి వినవడుచుచేయున్న ది, 
ఆకాశంలో మేఘం “*దదది అని ఉటుముచు 
(వజావతి ఉవచేశాన్నే మనకు వినిపించు 
చున్నది. 

విషయలోలువతం౦, లుబతంం, [కూరత్వం 
కొదో గొప్పో మాననవులందరిలోను ఉన్నవి 
గనుక అందరున్ను (వజూవతి శాసించినట్టు దమం 
అలవరచుకొనవ అను, డానం చేయవలెను, 
దయకలిగి ఉండవ ఆను, 


ఈ (వజావతి అనుశొసనానికి అనుగుణం 
గానే గీతలో (శ్రీ కృష్ణుడు, “తివిధం నరక 
స్యేదం దారం నాశ నమాత్తన।ః కామఃకోధ 
స్తథా లోభ _న్తస్మా చేత త్రయం త్యజేత్‌ gp 
అన్నాడు, 

(వజావతి అనుళాననం విధిముఖంగా ఉంది, 
కృష్ణునిది ని ఫేధముఖంగాఉంది. అంతే తేడా, 
ఈవిధి నిపేధరూపాలను జోడించిచూ శే మన 
శే తెలుస్తుంది 1! తెలిసేది ఇది : 

కామాన్ని దమంచే జయించవ లను 

[కోధాన్ని దయచే జయించవ అను 

లోభాన్ని దానంచే జయించవ లెను 

లెక్క. లేనన్ని దోపాలు మనలో ఉన్నవి 
గదా! కామ (క్రోధ లోభాలను మూడింటిని 
మాత్రమే జయించి తే తక్కి_నవానిమాశేమిటి? 
అన్న(వశ్నకు సమాధానం ఇది: తక్కిన అన్ని 
దోపాలకో పుట్టుక స్థానం ఈ మూడుదోషా లే, 
కాబట్టి ఈమూడు దోషాలను జయించగలిగి లే 
తక్కిన అన్ని దోషాలను జయించిన శ్లు లెక్క-, 


(గంథ పరి 


3 వల్యనాధని : 


(గ్రంథకర్త: (శ్రీ చిన్మయ రామదాసు, 
చేజీలు 100, వెల: రు. 1-50, (పతులకు ; 
(శ్రీ మళయాల సద్గురు పెద్దాశమము, తాడే 
వల్లి పోస్టు, వయా కొడాలి, దివి తాలూకా, 
కృపా జిల్లా, 

ఇది చిన్న పు స్తకమైనను సారవంతమైన 
విషయములలో నిండియున్నది, “భక్తులు, 
ముముయువులున్ను తవ్నక కంఠస్థము చేయదగి 
నదిి-అని మొదటి పేజీలో నే తెలిపియున్నందు 
వలన, ఇది వారికొజుకు [ప లేకముగా [వాయ 
బడినదని తెలియుచున్నది, స్మృతులనుండి 
(ప్రస మైన సంస్కృత శ్లోక ములను (గ్రహించి 
వాటికి ఇందు సరళమైన తెలుగులో తాత్చ 
ర్యము (వాయబడీయున్నది. 


హోస్యగాథా ద్విళ తి: 


రచయితే: తుమ్మలపల్లి రామలింగేశ్వర 
రావు, పేజీలు 44, వెల: రు. 8-0-0, (వతు 
లకు: (త్రివేణీ వసప్లీమర్స్స్‌: మచిలీవట్టణము-1, 


ఇందులో 216 వద్యము లున్నవి, వచనము 
వలె సులభముగా అరమయే రీతిలోనే రచింవ 
బడినవి, “మృదువుగా హాయిగా భుచిస్నితము 
కలుగ జేయుకు సత్యమగు పహోస్యనృష్టియగును” 
అని రచయిత తన (గంథముయొక్క- (వయో 
జనమును నాలుగవ వద్నమునందు సూచించి 
యున్నారు. మచ్చునకు ఒక వద్యమును 
చూడుడు, 


“వాల అన్యాయమండి మాస్టారుగారు ! 
నాకు లెక్క-లమార్కు_ సున్నయగుబుట్లు * 
“నేను చేయగలినచేమి గాని నేదు 
ఇంతకన్న తక్కు_వమార్కు. లీయరాదు !' 


చయ ము 


రత్న(త్రయి రెండుభాగములు : 
చేజీలు : 150 +926', 
12-00, 
ఈ రెండుభాగములందు ఆండాళ్‌. గానము 
చేసిన 'తిరుప్పావు అను తమిళ [గంథము 


చెల: రు, 8-00+ 


, తెలుగులిపిలో (వతి పదార్థ వ్యాఖ్యానముతో 


సహా ము దింపబడినది, 
రత్నయుగళి ; 
రచయితే: శి, టి, ఎల్‌. నరసింహా 
బారులు, పేజీలు 91. వెల: రు. 4-00. 
నారద భ_క్తినూతములకు “భ _క్రీవివేచని 
అను లఘు వివరణము, వరాశర భట్టరుయొక ,- 
U గుణరత్న కోశము'నకు “ర త్నాలరవళి అను 
గద్యక వితానువాదము ఇందు ముదింవబడీనవి, 


శ్రీ) నరసింహతాండవము (హరికథ) 
రచయిత ; నల్లాన్‌ చ కవ రుల కృవ్టమా 
చార్య; జేజీలు కిరి, వెల: రు. 1-50. 
వై మాడు పుస్తకముల |వతులకు : (శ్రీ) 
గోదా గ౦ంథమౌాల, ముసునూరు, కృష్ణాజిల్లా, 
సరమార్ధ వాణి: (ఆధ్యాత్మిక మాసపత్రిక) 
నంవత్పర చందా : రు. 15-00. వివరము 
లకు : అధ్యాత్మ (పచారక సంఘము, జయశ్రీ) 
టాకీస్‌ రోడ్‌, రాజమండి _ 4, 
సమిమోర్థము పంపబడిన (శ్రీ కృష్ణాన్టమి 
(వ ల్యేకనంచికలో శ్రీ) కృష్ణ స్తుతులు, సంభ 
వామి యగేయుేశే, విజయతే గోపాల చూడా 
మణిః, (శ్రీ) రాధామాధవము, గోవిందుడు, 
వాసు బేవవరాగతిః అను వాానములు 
మజియు అక్క-_డక్క-డ శ్లోకములు, గేయ 
ములు, సూ క్షులును గలవు. 


న. 


_సదాగివం, 


బాలల శారదాదేని 
వి, ఎస్‌, ఆర్‌, ఆంజనేయులు 


(శ్రీ రామకృష్ణు డిచ్చిన శిక్షణ 


U రామకృష్ణుడు కమార్చకూరులో యున్నప్పుడు శారదకు భగవంతుని విషయాలే 
కాక అనేక సామాన్య విషయాలలోకూడా మంచి శిక్షణ యిచ్చాడు. “దీపాలు చెప్పేటప్పుడు 
లాంతరుగ్గాసులు బాగా తుడవాలి. వత్తులు సరిగా కత్తిరించాలి. కూరలు తరిగేటప్పుడు చెక్కు 
సన్నగా తీయాలి.” అని చెప్పాడు. ఇంకా యిలా చెప్పాడు. “పడవలోగాని, బండిలోగాని 
ఎక్కేటప్పుడు ముందుగా యెక్కి. నొమాన్గు జాగత్త "పెట్టుకోవాలి. దిగేటప్పుడు అన్నీ 
దిగినవో లేదో చూచుకొని చివరకు దిగాలి. వస్తువులు యేవి వుండాల్సినచోట అవి పెట్టాలి, 
అలా సెటకపోతే యింట్లో మున్న యితరులకు యిబ్బంది కలుగుతుంది. అంతేకాక చీకటో 


కూడా వాటిని (శమలేకుండా తీయవచ్చు.” శారద ఈ పనులన్నీ సరిగా చేస్తున్నదో లేదో 
అని కని పెట్టుతూకూడా వుండేవాడు. 


ఒకసారి ఒక బిచ్చగాడువచ్చి వాకిట్లో బిచ్చమడుగుతున్నాడు. శారదకు వీదలం జె 
(పేమ యెక్కువకదా! వాడి అరుపు వినబడగానే దోసెడు బియ్యముతెచ్చి వాడి జోలెలో 
వేసింది. ఆ వెయ్యటంలో రెండు గింజలు (క్రిందపడ్డయి. రామకృష్ణుడు యిది గమనించాడు, 
ఆమె యింట్లోకి వస్తుండగా “నీవు యేం చేశావో తెలుసా?” అని అడిగాడు, ఆమెకు 
భయంవేసింది. అలాగే నిలబడిపోయింది. ఆయన మళ్లీ యిలా అన్నాడు సప్త బిచ్చము 
వేస్తున్నప్పుడు నీ అజ్యాగత్తవల్ల రెండు గింజలు [క్రిందపడ్డాయి. చిన్న విషయాలలో 
అజ్యాగ శ్రే పెద్ద విషయాలలోకి వస్తుంది. అది చివరకు దైవధ్యానందాకా వస్తుంది.” 


భూమిలో గింజలు పెడికే మొలకలు వస్తయ్యని మీకు తెలును. ఆ మొలకలేగా 
పెద్దవై చెట్లయ్యెది. మీరు ఇప్పుడు చిన్న పిల్లలు. రేపు పెరిగి పెద్దవా రయ్యేదికూడా మీరే 
కదా! అలాగే యిప్పుడు చిన్నగావుండి కనుపించని ఆజ్యాగత్తలే రేపు పెద్ద పెద లోపాలై 
మార్చుకోటానికి వీలుకాకుండా నిలచిపోతాయి. . 


ఈ స్వల్పవిషయాలే మనిషి గొప్పను, కొద్దిని తెలియజేస్తాయని శారద పూర్తిగా 
(గ్రహించింది. 
ఏకులని వదలి వేసిన మేకులగును, 

మెదలకుండిన మొలకయె ముదిరిపోవు 
తప్పు చిన్నది మైనను ముప్పు తెచ్చు 
చిన్న పనులంది మానవు డెన్నబడును, 








గ 


/ a a ees (| 
స్థ (| (| గ్ల { Soya ain 


A Cash Certificate of Rs. 1000.06 willl yield Rs.7328.07 in 20 years. 





Plan ahead for future needs and invest in UBI Cash Certificates 
Watch how your money grows | 
You can buy UB! Cash Certificates in denominations of Rs. 100.00 
or its multiples for a fixed period—7, 10, 15 or 20 years. On 
saturity, you will get back a lump sum amount which may be mos 
than seven times of your initial deposit 


Choose the amount and term you think suit you best 
Buy a UB! Cash Cerificate today. 


A few examples 















సుతి Price Encashment value after 


( Re} 79895 lOyears lbyearms 20years 
+00 200.79 270.70 445.39 732.81 
$60 1003.96 1353.52 2226.95 3664.04 
700 1406.54 1894.93 3117.74 5129.65 
1000 2097.92 270704 4463.92 7328.07 
5000 10039.60 13535.21 2226960 36640.37 
40000 2007920 27070.41 44539.19 73280.73 





For details. come to vour nearest UB! branch 


స United Bank of India 


సంపాదకులు : _ శ్రీ చిద్దనానందస్వామి 
శ్రీ ఎమ్‌. బాలసుందరంగారిచే ఫ్రీడమ్‌ (యెస్‌, (మచాసు_600 021) న మ్యుదింపబడి, 
శ్రీ చిద్దనానందసాామిచే శ్రీ రామకృష్ణ మఠము (మ,ాసు600 004) నుండి (ప్రచురింపబడినది. 





